అవధాన సరస్వతి 


పేరాల భీరీతీశేర్మే 


అ సాహిత్య పిథము 
పాటు నెం, 167, సెక్టరు-క, 
మువ్వలవానిపాలెం కోలని, 
విశాఖపట్నం - 530 017 
ఫోను :0891-2543170, 9849069795 


కాదంబరీ ప్రచురణ 
శ్రీ విశ్వేరాథీ సాహితీ పీఠీము 


26/8 ఎం.వి.పి. కాలనీ 
విశాఖపట్టణము - 530 017 


Kadambari Advertising Consultancy 
Plot No. 167, 536004 
MVP Colony, VIZAG-530 017 
\Ph: 2543170 


క్షం ఇళ్లల్లో , 
PRIVATE SECRETARY Ref. No : 11/16450 
To his holiness Sri Jagadguru 
Shankaracharya, Dadshinamnaya Camp : శృంగేరి 
Sri Sharada Peetham 3 Date : 13-11-97 


Sringeri - 577 139 (Kamataka) 


శ్రయుతీలు పేరాల భరితీ శీర్మీగారికి నమీస్కాతీములు 


తమరు ““శారదానందలహరి” యను భవత్కృత [గ్రంథమును శ్రీ, జగద్గురు 
చరణుల సన్నిధిన స్వయముగ చదివి వినిపించి (శ్రీ చరణులను ఆనందింప 
జేసినారు. 


సకల విద్యాధి దేవతయగు కవులజదయితను శ్రీ మచ్చంకర 

| భగవత్పాదులవారు శృంగేరీ క్షేత్రమున (ప్రతిష్టించి బహువిధములుగ 

"్న. నుతించినారు. నాటినుండి ఎందరో మహానుభావులు ఆ జగన్మాతను స్తుతించి 

తమ కవితను సార్ధక మొనర్చుకొనినారు. భక్తుల పాలిటి పెన్నిధియగు 
శారదా పరమేశ్వరిని స్తుతించుట మహా భాగ్యము కదా. 


తమరు ఈ [గ్రంథమునందు అత్యంత భక్తితో ఆ పరమేశ్వరిని స్తుతించినారు. 
| "తమ రచన భావపూర్ణముగ నున్నది. పద్యములందు మాధుర్యము 
| తొణిికిసలాడుచున్నది. దానిని పఠించు వారలకు ఆ దేవి యందు భక్తిని 
'! ఇనుమడింప జేయునదిగ నున్నది. 


.ఈ గ్రంథము భక్తజనుల కరపల్లవాలంకార మగు గాక యనియు తమ 
కితోధిక శ్రేయః పరం పరలు సమకూరుగాక యనియు (శ్రీ చరణులు 
నారాయణ స్మరణ పూర్వకముగా నాశీర్వదించినారు. 


ఇంతే నమస్మారములు 


(సం) గౌరీశంకర్‌ 


గురుదేవులు 
ది టట్‌ శ్రీ విశ్వేగాథీ ౧త్య్యారాయీణ గారి 
ఆశీస్సు. 
మా భిరతశ ర్మృకాయు: 
శ్రీ భాగ్యములిచ్చుగా6క శేషాహి శిరః 
శోభారత్నచ్చవి మ 
ల్లోభాపఘనుండు లక్ష్మి లోలుడు కరుణన్‌ 


5-3-1970 గుంటూరులో 
సంస్కృతి కేంద్ర ఆనధాన వేదికపై 


శూరాధ్వాను గునిన్‌ నిరంతరిత శుశూషా సమాత్తోజ్వ్వల 
ద్దీరోచిప్టుని సాధుశీలరచనా తృప్తున్‌ ప్రియోహా క్రియున్‌ 
వేరాలాశ్వయ బాలచంద్రముని మక్రే యః పథీనున్‌ పురా 
ప్రారూఢ ప్రతిభామతిన్‌ భరతశర్మన్‌ నేను దీవించెదన్‌ 


డిసెంబరు 1968 
విజయవాడ శ్రీ రాజా రంగయప్పారావు 
ప్రభుత్వ కళాశాల ఆవధాన వేదికవె 


తన జిహ్వా (గమునన్‌ సరస్వతి సముత్సాహంబునన్‌ నూత్న నూ 
తన భావ ప్రచయా భిరామ పద సంధానంబునన్‌ మేఖలా 
మణి ఘంటల్‌ మొజ యింప సత్మవన సామాజ్యాధి నేశ్చత్వమున్‌ 
గొను మద్దేశిక సార్వభౌము వినుతింతున్‌ విశ్వనాథాన్వయున్‌ 


చనన జ పేరాల భ రతశ ర్మ 
Vv 


ANDA LAHARI 
SARADAN Devotional Poetry 


By PERALA BHARATA SARMA 


First Edition - October 1998 
1000 Copies. 


(Author 


Price - Rs. 50/- 


PUBLISHERS : 
Kadambari 

26/8 M.V.P. Colony 
Visakhapatnam - 530 017 


COVER DESIGN 
Bapu 


FOR COPIES 

(1) P. Bharata Sarma 
26/8 M.V.P. Colony 
Visakhapatnam - 530 017 


(2) Kadambari Publishers. 


శ్రీ మతృరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ 
మహాస్వామినః శారదా పీఠమ్‌, చినముషిడివాడ, పెందురి స నక 
విశాఖనగరము. - | 


మంగళకామనా & 


కవిలోక సుఖ్యాత కీర్తయః, విశ్రాన్త సంస్కృత కళాశాల 


_(ప్రధానాచార్యాః, “అవధాన సరస్వతీతి బిరుదేన 


సమలంకృతయశో భూషణాః (శ్రీమన్తః “పేరాల” వంశజాః భరత 
శర్మాణః సుప్రతిస్టిత ప్రతిభా ప్రభావశాలినః! తేషాం నైకే గ్రంథాః, 
కావ్యాని చ పరిత్రూణాం మనాంసి కవితా పీయూష పూర్ణాని కుర్వన్తి ! 

' అధునా తైః పునరన్యా కృతికన్యా ధన్యా, విద్వజ్ఞన మాన్యా విసృష్టా! 
“శారదానందలహరీ”తి నామ్నా విరాజమానా శతపద్య కవితేయం 
యతీంద్ర మణి ద్వీపే శృంగ గిరిక్షేత్రే స్థిర వాసం కుర్వత్యాః భారత్యాః 
శారదాంబాయాః మహిమా స్తుతిగీతిః ! ప్రత్యక్షరమథురా, భక్తి భావ 
పారవ్యు సుధా వుందాకి నీ, అకృతకాలంకార - శో భినీయం 
““శారదానందలహరి” (శ్రీమతాంశ ర్మణాం వాగ్రైభవస్య విశుద్దపాండిత్య 
శ్రియశ్ళ ఆక రీభూతా ఇతివక్తుం నాస్తి సందేహ లేశో9 పి! 


అనయా కవితయా కవేరస్య అవులాకీర్ణిః ఆ చంద్ర తారకం 
విరాజతామితి భగవత్యాః శార దాంబాయాః అను(గ్రహోల పి 
పుష్కలమస్తు అస్మై ఇతి అస్మాకం మంగళకామనాః !! 


30-48-98 నారాయణ స్తృతయః ! 
శారదాపీఠమ్‌, విశాఖనగరమ్‌ స్వామి స్వరూపనందేంద్ర సరస్వతీ 
పేరాల భరతశర్మ 


Vil : 


గై ప్రపాీన శిరోమణి' 
శ్‌ 55 శ్రభణ్యం అట్బలొచాల్యులుగాత్రు 
అవగాహనము 


అమ్మను స్తోత్రం చేసీ దానికి సౌందర్యలహ్య [ 


శంకరభగ వరద స్తుతించి" శివానందలహరి అనిప్తే 
ఎవరించారు. ఈ విధంగా ఆగమ రహస్యాలతో, మ్య న 
ల సౌందర్యలహరి. పరమశివ స్తుతిగా భక్తి భ క్వ 
క్ర 


ందలహరిని రచించారు. అలాగే అవధాన సరస్వత్తి శ్రీ సేత! 
శివానే 


బంధురంగా, భావనాపరిపూర్ణంగా, మంత్ర శాస్త్ర రహస్యగర్భంగా. 
భక్తీ ందలహరి. సహజకవి. అవధానంలో సిద్దహస్తులు అ్వుడ్డంచె్య్య 
ఈ శారదాన వసరమెన అవధానం అనగా సమాధి వారి సొత్తు. భ్వార్చా త 
"కవిత్వానికి see ండూ కలవారు, కవి, పండితులు, విమర్శకులు' 
భర అవడంచేత నిండైన సగుణము, నిర్జోషము అగు కావ్యము. 
శ ధన్యులు, వీరి జన్మ, విద్యా వంశములు రు గొప్పవి, | 
“కవి భూషణుండైన కన్నయ్య బాలకృష్ణయ్య - ““రాగర సభావరమణీ య 
రాజ్యలక్ష్మీ” జననీ జనకులై జన్మనొసంగినారు. “ఘన కవిసమ్రాట్టు కల 
వృక్షచ్చాయ గురుపద్య విద్య” ను కూర్చుకున్నారు. చిజుత ప్రాయపు నాడే 
శ్రీ వేంకటేశ్వర పాద పంకజ రక్తిచే కైతలల్లుట mn 
శ్రీరామపాదాభిషేక క్రియాసక్తిని భాసనాటకము “అభి షేకము”? 
అంధ్రీకరించినారు. శారదా కటాక్షపాత్రులై పట్టైన సభలందు అవధానము 
లలవోకగా సవదరించినారు. “ మధురావిజయి” కథాకథనముచే అఖిలాంధ్ర 
విఖ్యాతినందినారు. ““కాదంబరీ రసజ్ఞత” అను విమర్శ [గ్రంథములో 
త్రిపురా రహస్యాలను [ప్రకాశింపచేసినారు. చివరకు శృంగగిరి భారతీ శీ గ్గ 


శ్రీమాతృచరణారవింద వరివస్యాపరిపాకంగా ఫల్రిచ్చి | 


సేవనముచే “శారదానందలహరి? 


వారికి సాకాత్కరించినది. జీవితము 
సఫల మొనర్చుకొనినారు. 


శారద వాగ్దేవి. ఆమె శృంగ 8 భారతీతీర్ణులవారి ఉపాస్య దైవం. 
భారతీతీర్చుల కటాక్ష ప్రసారంచే వీరికి వారి అనుగ్రహం కలిగింది. శారద వీర 
హృదయ వీణియను మీటి వేదనాద స్పందనను వెల్వరించినది. శాంకరిని శ్రీ 
'సం(ప్రదాయమువారు సృష్ట స్టితి లయుకారిణి గా భావింతురు. 
సహజముగానామె సత్త్వ మహిత. కాని రజోగుణము సృష్టికి, తమోగుణము 
సంహారమునకు ఆవశ్యకములు. అందుకై ఆమెచమత్కారముగా తనయందు 
లేని రజస్తవుస్సులను ఆరోపించుకొన్నదన్నట్లు చంద్రకళాధరుడు 
చమత్కరించినాడట. ““ఫాలమునందు ప్రాంతముల? శశాంక లేఖపయి 
ముంగురులు వ్రాలినవట. తనకెంగేలితో ఆ ముంగురులను ఆమె 
తొలగించుకొన్నదట. కేవల సాత్వికమూర్తియగు నామె రజోగుణముతో 
నొప్పి తమస్సున మునిగినది అనినారు శ్రీ, శర్మగారు. శుద్దమైన సత్వగుణము 
శశాంక లేఖవంటి ఫాలమున దర్శనమిచ్చినది. కెంగేలు రజోగుణముగా, 
ముంగురులు తమోగుణముగా తోచినది. సృష్టి స్థితి, లయకారిణి గా 
అమ్మకు సహజముగ లేని రజస్తమస్సులను ఆరోపితముగ సంతరించుకొనుట 
అమ్మకు అవసరముకదా. ఎంతటి వుధురోహయో చూడుడు. 
““మతమత్తద్విషయాన సుందర పదా”... అను పద్యములో వృత్యనుప్రాసము 
చిత్రముగా నిబంధింపబడినది. ఒక్కొక్కప్పుడు వీరి చేతము ద్వైధీభావము 
చేత ఇట్టట్టు లూగుచుండగా శారద స్వాధిష్థానమున అద్వైతామృతా 
నందలక్ష్మీధీ నైచికి యై వీరి బోధను కాళనము జేయుచుండును. పొరుగింటి 
కవిత్వం విని పొంగిపోయేవారిని చూచి ఇంటివారికి అసూయ కలగడం 
సహజమేకదా. అట్లే వీరి శారద నయనములు పొరుగింటి కర్ణముల చెంత 
సత్కవీశాన వాజ్మయ గాధా శ్రవణం చేసి స్భారమ్ములు కాగా అమ్మ ఫాలము 
ఎర్రబడి నయనాంచలములు నల్లబడినవట. భావములోని సౌందర్యమును, 


డు. “సంధ్యావేళల నాకసమ్ము...:, అ 

పద్యములో ్ల దీప్తులలో విరాజిల్లినదట. ఆకాశము, భూమి 

ద్రోంతరము, గాయత్రీ స్వరూపములై సంధ్యారూప్స్యు 
రో రోజు వర్ణములు వహించిన ఐదు ముఖములు పర్రద్వ్వ్యే 

| ణి 
ర రత టుకనియువున మ్ల పదముల 
యొక్క సా క 8కి రాత్రివేళ అమ్మ ఆమెకు నచ్చిన కొ న్ని పద్యముల్న్సు 
a నకు లవివ్చి వినునట్లు చెవిలో పలుకుచున్నదట. ఎన్నా | 
ఈయ 


నుఇందు 
మంత్రరహస్యాల J 
శ్రీ శారద వైపు తరుముచున్ని 


ఆదరించి వారం. 

పీఠ పరివ్రాజక హంసముల 

విద్యాతీర్ధ సంజాతము. 

వీరు ఎరింగినవారు. స్‌ 

అష్టదళమును, వ 
నుచేరిల 

ures శారదా పరిపూర్ణ కటాక్షపా త్రులు నగు శ్రీ శర్మగారు 


ధన్యులు. 


శ్రీ) శార 

కల్గింది జగత్రసిద్దములగు కావ్యములను వెలయించునోట్లు అను 
గ్రహించుగాక. | 

ఇట్లు /. 

శీభాఖ్యం అట్బలొచాల్యులు శై 


నప 


జొనిపినారు. వీరిని ఒక్కొక్క పద్యము ఊహలశ్రో . 
ది. ఆమెక నృడకుండనే వీరు ఏదో దివ్యశక్తి | 
సలికినారు. ఈ కావ్యమున' వీరు అద్వైత సిద్దాంతమ్సున్స | 
విన్చింపగొ అది ప్రారీ నార్జవచః ప్రమాణి తమని సద్వ్యాఖ్యా్యా 
ంచల్యము బాసి అనుభవించినారు. దక్షిణామ్నార్స.'. 
నువీరు కొల్చినవారు. ఆహంసము సర్వదాభిన్వ ' 
శ్రీచక్ర నిర్మాణములో ఆగమ శా(స్త, రహస్యములను * 
భూపురత్రయమును, త్రివృత్తమును, షోడశమున్సు 
ుగ1మును చేరి శ్రమించుచు అష్టకోణ మును చెంద్ర 
ంచిన భాగ్యశాలి. ఇట్టి భావనాపూర్ణుల్ను | 


ద వారికి ఉత్తరోత్తరము తన పదలాస్యముచే లాలిత్యమును ' 


పేరాల భరత న 


డా. ఈశ్వరసీతారామ ధన్వంతరి 
శ్రీ వొత్రయః 
వాబ్బుఖము 


శ్రీ శంకర భగవత్పాదులు ''సౌందర్యలహరి' అను శిఖరిణీ వృత్త బద్దమైన 
గ్రంథమును రచించిరి. దానిలో పరదేవతాస్తవము అను మిషతో స్టూల 
సూక్ష్మ పరోపాసకులకు అందరకు దేవీ తత్త్వమును వివరించి, మహూప 
కారముచేసిరి. ఇది (శ్రీ విద్యారహస్య మణి పేటిక. ఇందు విద్యామహిములు, 
మంత్రశా(స్త్ర రహస్యములు, (శ్రీ చక్ర వివరణము, షట్బ[క్రసంబంధము, 
షట్‌ చక్ర వేధ, కుండలినీ ప్రసార రహస్యములే కాక, గుప్తముగా షట్‌ దర్శన 
విచారము సమన్వయ రూపమున చేసి అద్వయ బ్రహ్మాత్మెక్య ప్రాప్తికి అనువగు 
మార్గమును సవిమర్మముగా చూపిరి. ఇది కవితా రస రసాలయము. ఇది 
శ్రీ శంకరులను మహాకవిగా నిరూపించు కృతి. శ్రుత్యాగమ పరిచయము 
గల (శ్రీ విద్యా సాధకులకు ఈ (గ్రంథ ప్రామాణ్యము మరింత విశదము 
కాగలదు. అది గాక సగుణోపాసకుల మనస్సున పరదేవతా సాక్షాత్కారము 
చేయింపగల మణి ముకురము. పంచదశీ, షోడశీ, మంత్ర రహస్యములు 
ఇందుసాభిప్రాయముగనే శంకరులు నిబద్దించిరి. మానవుడు పరదేవతాంశ. 
బయట నున్న బ్రహ్మాండమంతయు సూక్ష్మ రూపమున ఇతని యందున్నది. 
ఆ పరదేవత యొక్క అమేయ శక్తులన్నియు ఇతని యందు నిద్రాణముగా 
ఉన్నవి. సులభమార్గమున, ఈ నిద్దురపోగొట్టుకొని, తన సహజ 
దివ్యత్వమును, అనంతశక్తి మత్త్వమును అనుభవమునకు తెచ్చుకొనుట 
ఎట్లో విశదీకరించునది తంత్ర శాస్త్రము. మంత్రము దానికి ఉపాయము. 
యంత్రము పరతత్త్వమునకు జ్ఞాపిక యగు స్టూల ప్రతీక. సాధనతో 


ప్రరతత్త్వమును అనుభవమునకు తెచ్చుకొనుటయే మన విధి. మార్గము 


లేవైనను వాటి పరమాశయము ఇదే. దీనినే ఉపాసన అని అందురు. ఇది 
శాస్త్రీయమైన మాట. ఉపనిషత్తు అనిన ఉపాసన రహస్యమును తెలువునది 
అని అర్థము. ““ధర్మేరహస్యుపనిషత్‌'” అని కదా కోశము. 


Xl 


వ. 


ల్‌ 


వసుత గ్రంళవునకు మగ a స్య 
ఇక అహ =, రచయిత శ్రీ అర శ్రగారు. వీగ్రన్సి.. 
.,శారదొనందలి ie పండితునిగా, అవధాన శిరోమణి గా, మాత్రమ. 
లోకము ఒక టో '(0థమును పరిశీలించు వజ కు వీరిని గూర్చి ఇట్ట 
ఎబుగును. నౌ నుమ రాగ్యాభ్యాస సంపన్నులగు శ్రీ విద్యామూర్తుల్నూ | 
యమే నీరు త పద్యము సాక్యముగ నిలిచినది. భ్రకి జ్య | 
ంధురములగు వీరి పద్యములు వీరి ఉపాసనా తీవ్రత్రనే గాక 

వైరాగ్య భావ బి "రూపించును. యోగ సిద్ది లక్షణములు వైయక్తిక 

పాధకోత్తమునిగా కు మాత్రము ఎటుక పడును. యోగ స్పిద్స్స 

ననులౌకి క జీవిత విధానములో అది కలిగి 

rmation of personality) సన్నిహితుల 

విలక్షణత (Change క్త సళ సో అర్జునుడు గీతలో శ్రీ క 
ంచెను. “సీతే ప్రజ్ఞస్యకాభాషా? సమాధిస్తస్య కేశవ! స్థిత ధ్రీ క్రిం ' 
శ్నత్ర, కిమౌసీత వ్రజే 
శ్రీ కృష్ణుడు తన సమూ 
తత్వము సమగ్రముగా 
మందించును. లేనిచో శు 
శ్రీ శర్మగారు రచించిన 
లహరిని స్మరణకు తెచ్చును. 
కవితలో ఇది యది 
దీటుగా నున్నది యనుట 
మెరిగిన ఎవరును ఒప్పక తప్పుదు. 
అనుభూతి సార్ధకములు నగు పద్యములు (శ్రీ మొదలు శివాంతముగా 
(గ్రంధమును అలరించినవి. w 
శ్రీ శర్మగారు తత్త్వజ్ఞాలగుటయే గాక, కుండలినీ యోగ రహస్యములు శ 


ధానములో వివరించెను. విద్య యేదైనను దాని ం 
అవగత మైనచో వినియోగ రూపమున ఫల... 


విషయములో వివరణలో, అనుభూతిలో, 


లో సత్యము తప్ప పక్షపాతము లేదని విద్యా తత్త్వ. 


సాధనరహస్యములు కూలంకషముగ నెరిగిన వారు. దేవీ తత్త్వము 3 


ఉపాసనాపద్దతి ఒక శాస్త్రీయమైన విధానముగ ప్రసిద్దిపాందినది. వీరు" 


పేరాల భరతశర్మ 


Xl 


తకిమ్‌ అని. దీని వివృతియే యోగ సిద్ధలక్షణ ములుగ | 
“శారదానందలహరి” మాదృశులకు సౌంద ర్య 
యననేల సర్వాంగీణముగా నిది సౌందర్యలహరికి | 


ఇందు జ్ఞాన కర్మభక్తి మార్గ ప్రదీపకముల్సు. 


రదానందలహరి 

సమగ్రముగ సాధన చేసి అనుభూతికి తెచ్చుకొన్న ధన్యులు. లేనిచో శాస్త్ర 
రహస్య బంధురముగ ఈ “శారదానందలహరి ఉండెడిది కాదు. నేనెలుగను 
గాని వారుపాదుకాంత దీక్షితులైయుండవలె. దానికి అంతస్సాక్యముగ వీరి 
(ప్రతి పద్యము జౌననును. ఇది వీరి అధికారము కొటికు అన్నమాటకాదిు. 

శ్రీవిద్యా దీక్షితులు కాకుండ ఇట్టి అమోఘరచనము వారి లే ఖినీ గళితమైనను 
అది కేవల పరదేవతానుగ్రహమనియే నా విశ్వాసము. మంత్రగ్రహణ 
విషయము, అనుభూతులు పెజ వారికి తెలుప కూడదను శాస్త 
నిషేధమున్నది. అలం తావత్‌. ఈవిషయమును నొక్కి వారిని నేనడుగలేదు. 


శ్రీ శర్మగారు రచించిన యీ గ్రంథములో కొన్ని పద్యములు ఆత్మాను 
భూతులు, కొన్ని భక్తి పీయుషచషకములు. కొన్ని తత్త్వ ప్రతిపాదకములు. 
వారు ఉర్వీ సరస్వతులగుట ప్రతి పద్యము పాండిత్య మండితముగను, కవితా 
మధు స్యందిగను దీపించుచున్నది. ఇది కూడ ఉపాసనకు ఆనుషంగిక 
ఫలముగ లభించును. ఈ సత్యమును శ్రీ శంకరులు గూడ సౌందర్య లహరిలో 
ఈ క్రింది శ్లోకములో ప్రతి పాదించిరి. ఈ విద్య సారస్వత ఫలముగూడ నీ 
జాలునని యీ శ్లోకము వివరింపగలదు. 


శ్లో. కవీంద్రాణాం చేతః కమల వన బాలాతపరుచిం 
భజంతే యే సంతః కతిచి దరుణామేవ భవతీం 
విరించి ప్రేయ స్యాస్తరుణ తర శృంగార లహరీ 
గభీరాభిర్వాగ్భి ర్టధతి సతాం రంజనమ మీ ! 


(శ్రీ; శంకరాచార్యుల వారికి “శ్రీ విద్యాదీక్షు వారి పరమ గురువులగు, శ్రీ, 
గౌడపాదాచార్యుల వారి వలన అను[గ్రహింపబడినది. (శ్రీ గౌడపాదులు 
రచించిన '“సుభగోదయము””* అను [గ్రంధము ఈ మాటను పోషించును. 
సుభగోదయచ్చాయపైనే - సౌందర్య లహరి తొలి నలువదియొక్క శ్లోకములను 
రచించిరి. 


శ్రీ విద్యయొక్క పవిత్ర చారిత్రక ప్రమాణము నిరూపించుటకే యీ 


౫|| 


యయ 


రదానందలహరి 


అనుభవ పటలములలో సిద్దముగా నున్న మాతృ(ప్రేమ, వాత్సల్యము, వీటి 
అనుభ వములు ఉద్భుద్దములై ఆనందము పెల్లుబుకును. 


మౌత్ఫ [ప్రేమను ఎరుగని వారుండరు. ఎటుగని వారికి ఈ తత్త్వము 
ఆమడ దూరము. * సర్వసంగ పరిత్యాగులైన (శ్రీ శంకరులకును ఈ 
మాతృబంధము విడలే దు. జీవితములో ప్రియతమ వస్తువు మాతృమూర్తియే 
కదా! '“ఇష్టే వస్తున్యుపచిత రసాః ప్రేమ రాశీ భవన్తి” అని కాళిదాసుని 
వచనము. ఇట్టి తటీ మాతృ సుతాను బంధములో పారస్పరికముగా 
వాత్సల్యము, ప్రేమ, వీటి ఉన్మీలన వికాసములు తేట పడును. సాధకుడు 
వనతో ధ్యానించి, దర్శించుటయే శ్రీ 
వవరింపవలసి వచ్చెను. ఈ కారణము వ్య *పదేవ్‌ మూర్తిని ఇట్టీ మౌతృభావనత్‌ ధ్యా ర్శి శీ 
మును, తే పాదకములగు బ్రహ్మ సూత్ర విద్యా పరమార్షము:. అనాది అనంతమున గం పరమేశ్వర తత్త్వము 
4, శంకరులు పరతత్త్వ తి క rs నిర్గుణమగుటచే, "మనస్సునకు అందదు, మాటకు ఆనదు. అగుట 
తులకు భా రచన చేసిరి. తల స ప్ర 0 ధ్యానయోగ్యముకాదు. అయినను 'నామ రూపాత్మకమగు విశ్వము శివశక్తుల 
సారతంతము ! సౌందర్య లహరి pros కమునక్షు రమే” అను ప్రాథమిక జ్ఞానముతో ఉపాసన సగుణము గానే ప్రారంభింప 
మహోపకారము చేసిరి. | బడును. అవిభాజ్యమగు శివశక్తి తత్త్వములో శక్తి యే మూలస్తంభము. శక్తి, 
ఉద్వమములోని భాగములోనే వేద సమ్మతములైన షణ్మతమృల్రక శక్తి మంతులకు భేదములేదు. శక్తి మంతుని సంకల్పము యొక్క అభివ్యక్తి యే 
వ వ విష్ణు, గణపతి, మహేశ్వర కౌమారములు) వ్ల! శక్తి. శ్రీ శంకరులును బ్రహ్మసూత్రం 1-4-3 భాష్యములో '“తదధీన 
వం కలించి ఆయా ఉపాసకులకు వాటి తత్త్వసాథనములను రెంట్రి, త్వాత్‌ అర్దవత్‌” అను సూత్రము యొక్క భాష్యమునందు పరమేశ్వరాధీనాత్‌ 
wee శంకరుల సోత్ర గ్రంధములలో సాధన మార్గమున భష ఇయమస్మాభిః ప్రాగవస్థాం జగతోభ్యుపగమ్యతే ! నస్వతంత్రా! అర్ధవతీహిసా! 
మ క్ర తలా సంబంధము, దాని ఆవశ్యకత శ్వాస్ర్రముతో పోట్ట] నహితయా వినాపరమేశ్వర స్యష్ట్రత్వం సిద్ద్యతి ! శక్తి రహితస్య తస్య 
వ ంచి8. ఈ ఉద్యమము లోనిదే శంకరుల సౌందర్య లహరి రచనము] ప్రవృత్త్యనుప పత్తేణ అని వివరించిరి. అనగా శక్తి రహిత “పరమేశ్వరుడు?” 
సున దే స '| ్రవర్తింప లేడు. శక్తిస్తవము శక్తిమంతునిస్తవమే యగును. అటులే ఈ 
బ్రహ్మయొక్కడే. ఇ సర్వజగతునక్షు! ట్‌ శ వి యో! లౌ 
ట్‌ లే సప యాది శక్తిని ఉపాసించుట, పూజించుట, స్తుతించుట అనగా పరమాత్మను 
ది స్ర్త్రీ) పుం,. నపుంసక, లింగ వివక్ష లేనిది అయినన్స వ జ : 
కారణము. ఇ 0 నా వచరో ఉపాసంయబడేవము. ఉపాసించుటయే. ఇది శ్రీ, విద్యా విషయమున ప్రమాణము. ఈ విషయము 
ఉపాసనా సౌలభ్యము కొరకు ఇది మౌ sing పోడు! సౌందర్యలహరి తొలి శ్లో కము“ శివశ్ళ క్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం'” 
“పరాశక్తి, గాయత్రి, సావిత్రి, లలిత, త్రిపురసుంది.. ఇత్యాది వ్యవషోర అని శంకత్తులు వివరించిరి. శ్రీవిద్య కిది పునాదిరాయి. 
నామములుచేసికొనును. ““ఉపాసకానాం కార్యార్టం బ్రహ్మణో రూపకల్సనా! ల 
అని కదా వినికిడి. నిర్గుణ తత్వమునకు ఆకారము కల్పించి : 
భావనతోఆరాధించినప్పుడు మనుజునిలో ఆబాల్యము మనస్సు యొక్క! . 


మాట. ఇందు శక్తో లో ద ప్రవర్తకులు, శుద్ద బ్రహ్మవ్వా 

“గు విద్య దీనిని విడి శంక సహజము. వేద్య 
సమ్మతమగు ౨ ంగీకరించిరా ! అను ద ర్వ 
నైన, శంకరులు ప వాటికీ విపుల వివరణము, ఉపాసన క A 
ఏవరణములే ఉప రము కలిగి ఆగమ తంత్రములు ఉద్భవిర్చి 
వెలి పరచునట్టి ఈ న్‌ వసంబంధము శంక రులకు పూర్వము తత్త 
జ్ఞానోపాసనలకు ల న లోకమున వ్యాపించి, తత్త్వ భాగమేదో, స్య 
సాధనము వ. న ట్లు కువాదములు, కుమతములు సత్వ. 


ళీ 
| 


సచ్చిదానంద రూపమగు 


ఏ గ్రంధమునకైనను నాలుగంగములుండును. 


నను పేరాల భ రత 


XIV 


x 


1. ప్రయోజనము, 2. విషయము, 3. ఉపాయము, 4. సంబంధము 
అనునవి. శ్రీశంకరు లే గ్రంధము ట్రాసినను అపరోక్షానుభూతి త్రష్ట 
మరొక ప్రయోజనము లేదు. విషయము భగవతీస్తవనము. విద్యా సిద్ది! 
స్తవము, తద్ద్వారా నిరంతర మననమే ఉపాయము. మనన రూ మైన 
సాధనమే మంత్రము “మన నాత్‌ త్రాయత ఇతి మంత్రః), అని నిర్వచనము, 
ద్రీని వలన అపరోక్షాను భూతి కలుగును. ఇదే సంబంధము - ఇడ్రి 

నమునకు ఉత్తమమైన భూమిక, ఇది లభించిన సాధకునికి అహం వృత్తి, 
దేహాభిమానములు సన్నగిల్లి బ్రహ్మ వృత్తి పెంపాందును - అహంకార: గ్గ 
భగవతీ చరణములందు సమర్చించినచో మనస్సు ఉపాస్యదేవతలో లీన 
మగును. ఇట్టి ధ్యానము అన్య చింతలకు తావీయ కుండ ఉపాస్య దేవతా 
మయముగ ఆంతరమును చేయును. ఇది అభ్యాస సాధ్యము. k: 


““అథాతో బ్రహ్మజిజ్ఞాసా?” యనెడి బ్రహ్మ సూత్రమునకు భాష్యములో' 
శ్రీ శంక రులయభి ప్రాయము వివరింతును. అధథశబ్దమునకు బ్రహ్మజిజ్ఞా 
సోపదేశమునకు ముందు కొంత సాధన మావశ్యకము - అనియు, ఆ 
శబ్దముచే నిత్యానిత్య వస్తు వివేకము, ఇహపరభోగ వైరాగ్యము, శమ దమ్మ 
ఉపరతి, తితికా సమాధానములనెడి వాని సంపత్తి, మోక్ష కలిగిన తరువాత్త 
శ్రవణమునకు, ఉపదేశమునకు సాధకుడు అధికారి యగునని భావః ు, 
“అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః' అనెడి పాతంజల యోగ 
సూత్రమందును వివేక వైరాగ్యముల యొక్క ఆవశ్యకత .స్పష్టమగును 
గితలందును యోగా చార్యుడగు శ్రీకృష్ణుడు ““అభ్యాసేన తు కౌంతే య 
వైరాగ్యేణ చ గృహ్యతే.”” అని కదా చెప్పెను. 

ఇట్టి అధికారములు గల సాధకుని సాధన సాగగా, సాగగా 
అభ్యాసమువలన, ఇచ్చామాత్రమున శక్త్యున్మేషము, వికాసములు కలిగ్సి 
మరల శక్తి శివునిలో నిమీలనమగును. యోగమార్గమేదైనను సాధకు లో 
ఇట్టి శక్తి వికాసమే కలుగును. ఉపాసన యోగము కలొసేయుండును. 'శ్రీ 
శంకరులు సౌందర్యలహరిలో కుండలినీ యోగమునకు ప్రాధాన్యమిచ్చి 
ఉపాసన యోగముల ఏకత్వమును సిద్దాంతితము చేసిరి. 


ఈ క్రింది శ్లోకమున వాటి సద్యఃఫలత్వము ప్రమాణీకరించిరి. 


శ్లో. భవానిత్వం దాసేమయి వితర దృష్టిం సకరుణాం 
ఇతిస్తోతుం వాంఛన్‌ కథయతి భవాని త్వమితియః 
తదైవస్కైత్వం తస్మెదిశ సి నిజ సాయుజ్య పదవీం 
ముకుంద బ్రహ్మేంద్ర స్పుటమకుట నీరాజితపదం 
సాధకుడు తన ప్రకృతిలో దేహ ప్రాణ మనో రూపముగా నిద్రించుచున్న 
తత్వమును పరమాత్మలో శరణాగతుడై ఐక్యము పొందించును. ఇట్టి 
స్పితిలో పరవూత్మ స్పర్శ కొరకు జీవాత్మ పరితపించి ఆరోహణ 
మారంభించును. పేర్లువేరై నను కుండలినీ యోగ సారమిదే. యథార్హముగా 
న భక్తులు వేరు కావు. వీని సముచ్చయమే తారకమని (శ్రీ, శంకరులు 
గీతాభాష్యములో నొక్కిచెప్పిరి. క్లుప్తముగా ఇది శ్రీ విద్యలో ప్రతి పాదెతమైన 
యోగ మార్గము. “జ్ఞాన భక్తులు వేరుకావు” అను మాటకు ప్రత్యక్ష 
సాక్ష్యము శ్రీ రామ కృష్ణ పరమహంస జీవితమే. 
శ్రీ విద్యాపంచదశీ మంత్రములోను, షోడశీ మంత్రములోను గల “ఈం”? 
అను బీజము గుప్తమహాసారస్వత బీజమని అభిజ్ఞాల మాట. ప్రత్యేక కవితాఫల 
దృష్టితో ఈ మంత్రములు జపింపకున్నను అఫ్రార్టిత ఫలముగ కవిత్వము 
కూడ సాధకునకు లభించును. ఈ మాట శ్రీ కాళిదాసుని దేవీ పంచస్తవిలో 
లఘుస్తవమున ప్రమాణితము. (శ్రీ శర్మగారును తమ రచనలో ఈక్రింది 
పద్యములో ఆ భావమును ప్రమాణించిరి. నిజముగ పంచదశియే షోడశి. 
ఇది రహస్య శాస్త్ర) విషయము, వివరణాపేకమగుట గురుముఖ (గ్రాహ్యము. 


తల్లీ ! నీదయలేక యున్న నొక పద్యంబైన శోభిల్టునే 
తల్లీలాకృతి నిన్హలంపక మదిన్‌ దర్శించి పద్యంబులన్‌ 
వల్లింతున్‌ మరి నేనె కర్తగ అహంభావమ్ముతో నందుకా 
తల్లీదవ్వుల నుండు దప్పుడపుడున్‌ తన్మాత్ర శిక్షా సృతిన్‌ 
దీని అర్థము సులభము. 
ఈ పద్యము ఆఖరి చరణములో '' తన్మాత్ర శిక్షా స్మృతిన్‌'” అనుమాటలో 


XVI 


తన్మాత్ర పదము తావన్మాత్రము'అన్స స్య. 


గసున్నది గల పరిమాణార్థము చెప్పి క్యా ల్‌ 
ఎంతో సొ క్‌ ధ్ర మునకు లయ a ఎవ స్ఫురించునట్టి ఫణితి లేదు. మూల భావమునకు వన్నె తెచ్చి నపుడే అనువక్త 
కొక మౌ నీకు సరిగొ అవగ ne నలో ౫ సామర్ధ్యము పసిగట్ట గలము. ఈ పద్యము అందుచే స్వతంత్ర రచనగా రక్తి 
పాండిత్య లనదగు లలితా సహ్రనా Wi wi కొన్ని సా కట్టినది. 
సూ గ సమన్వయించ౦. ఇది 
త! ను అనుభవ ప వం. సౌందర్య లహరిలో మరియొక శ్లోకమునకు (శ్రీ శర్మగారి వివృతి 
షట! న | 
శంకరురి పొంద నీ చ్చసి శ్రీ, శరకరుల ఆశయమునకు వన్నె బుధమనోరంజకముగా నున్నది 
ల e 
శ్లోకమురికు le క ములో శ్రీ శర్మగారి పద్యము నెత్తి వ్యూ శ్లో. త్వదన్యః వాతా నుభయనరద్‌ దైవత గణః 
ఉదాహరణ మునకు కవులిందలి సుగంధమును ఆస్వాదింవగల్య . త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా 
సహృదయులిగు సాధక Sr) sels దాతుమ్‌ wae) సమధికం 
శ వ శరణ్వే లోకానాం తవహి చరణావేవ నిపుణౌ. 
ఓ wn పేంయ మురురాయి సరల శ్రీ శర్మగారి a చూడుడు. 
ప. సర్వం హిమగిరి సుతే కామపి కృపా ““అమ్మయె చెంతనుండ నభయమ్మెకదా ! కడుపార పెట్టుటే 
మపాంగొత్తేరిబ్లా జగదిదమనంగో విజయతే | అమ్మకు సాజమౌకద ! వరాభయ ముద్రలు చూపనేల మా 
నువాదము (వీరి26 వ. పద్యము) ఇట్లున్నది, ... యమ్మ యభీష్టముల్‌ తెలిసి అంతకు మిన్నగ నిచ్చు నీదుపా 
ఈ శ్లోకమునకు అ య గ. న. శ్‌ దమ్ములె నమ్ముకొంటిని సదామదిలో నిలుమమ్మ ! శారదా | 
సు p తు ల శ్ర న్‌ ; క | 
“అదియౌ he అ అబ్బో దక్షిణాశా నిలం ఇందు శ్రీ శ ర్మగారు మాతృభక్తి భావితులై మూల భావమును 
స క ననీ హిమాద్రి తనయా అట్లయ్యునీకంటి కో వ్యాఖ్యాప్రాయముగ వివరించిరి. తొలి చరణములో తల్లి దగ్గర నున్నచో 
బది 


భయమెందుకు? కడుపార బిడ్డకు కుడువ బెట్టుట అమె నైజము. అనియె 
గాక అభీష్టములు తెలిసి మన కోరిన దానికి యిబ్బడిముబ్బడిగా ఇచ్చునను 
భావము మూలాతిశాయిగ నున్నది. ఇది బంగారమునకు వెలిగారమువంటిది. 


(శ్రీవిద్యలో మాతృభావనతో పరమేశ్వరుని ఉపాసించుట ఈ ప్రాతి 
పదికమీదనే, 


సదయా లేశము తోడగాదటె జగజ్జ త్రుండనంగుండహో 193 


శర గగారి యీ 26వ. పద్యము తొలి మూడు wage మూలా 
శాయిగా భావమున్నది. ఇందు మూలములో ఒక స్టేట్‌మెంట్‌ మాత్రము 
నున్న విషయమును ఉపబ్బంహితము చేసిరి. అల్ప పరిక _ ములగు పూవిళ 
తుమ్మెదల నార ఐదే అమ్ములు, సాలున రెండు ups మా్త శ్రీ శర్మగారు శ్రీ) విద్యాశాస్త్రమునకు సూత్రములనదగు లలితా 
ర sos య మ! మ br | సహ(స్రనావుములకు వారి రహోయాగానుభవములనదగు వివృతిని 
మాతంగ గం వనరు చుట పకటన లలత శైలిలో పత్యపుష్పములుగ చేసి ్రీమాళ్ళపాద 
కొన నెనరువలననే అని తమ | | ఓ! 


| పద్మములందుంచిరి. 
ఈ పదములు అల్ఫోపయోగములు గాను, అసమర్ద పరికరములుగాను 


పేరాల భరతశ! 
నా . XIX 


చనా అను లల్రిశ్రాల.. 
క్ల లకీ ah వ గుబాళింప జేసిరి, ల శారదానందలహరి 
వక్ర ట్లుసొగ fF శ్లో. ఓం కార పంజరశుక్తీం | ఉపనిషదుద్యానకేళి కలక క్రీం 
- ఆగమవిపిన మయూరీం | ఆర్యాం అంతర్విభావయేగా కిం 
40వ. పద్యము ప్రరివాహ చంచల చలన్ముగ్జాక్షులన్‌, మీనవ్ప్ట్‌. | (శ్రీశర్మగారి పద్యము పరికింపుడు. 


స్త చున్‌ జలకమ్ములాడు చెలువున్‌ సానందిద్చై చూ. ఓంకార శ్రుతి పంజరాంతర శుకీ | యోగీంద్రరాణ్మానసీ 
సఖులౌ దున్‌ శశిమౌళి సృష్టి సక లంబున్‌ తద్గత్రేశాద్ద ఇ " i ట్రీంకారస్సుట నాదబిందు కలహంసీ | అగమారామ 
దున్‌ ప్రతిబింబితం బగుట సమ్మాదించునో శాంభరీ| (శ్రీంకారోజ్జ్వల పింఛ లాంఛితమయూరీ ! భావనానంత ధీ 
5 . 3 పంకేజాత సహ(స్రసంచరదళీ ! భ[దము లీయంగదే | 
ఈశ్వరుడు తన ప్రేయసియగు పార్వతీ ముస |] © ద్రమ్ము 
భర్తయగు వంచలములగు ఆమె కంటిమీలు (నేత్రమ్స్వీ ఇందు ఆ పరదేవతను సాహిత్య సంగీత నాట్య రసాధి దేవతగా శ్రీ 
సహజ 


దౌ హములో ర డుచున్నట్లు ఆనందము పొందెనని వర్ణించిరి, ఆఆ శర్మగారు నిరూపించి శంకరుల భావమును ఉన్మీలీంపజేసిరి. ఇదిగాక 
లిత విసారిత సహజ చంచల నేక్ర్వ | చరణాది యందు తొలి, మలి, మూడవ పాద ప్రథమాక్షరములుగా ఓం, 

క, శర్మగారి భావనయేమో | ఇ స హ్రీం, శ్రీం అను బీజాక్షరములను లగించి (శ్రీవిద్యాగంధ పరిమళమును 

as న్నట్లు. 8 ఆ తల్లి కరుణా విశేషమే, నద గ్య మనచే ఆఘ్రాణింప జేసిరి. ఆ బీజాక్షర త్రయము సంగీత సాహిత్య నాట్యాది 

ul మును, భావనా గమ్యయగు డన గణేశునితో ప్రాష్ట గ. కళలనేగాక చతుర్ధ పురుషార్టమగు మోక్షమును గూడ ప్రసాదించగలదని 
Wns ము తమ ఆత్మజుడ ర ల మ తక్క పద్యము నాల్గవ పాదములో “పంకేజాత సహస్ర సంచరదళీ | భద్రమ్ము 
మ యు కాంచె ననుటలో పకక క కప 1. ల బం శ్రీయంగదే??. అనుటవే సహస్రార వాసి యగు శివునితో కుండలినీ 

"తల వ భావము సూచింపబడినది. sy Es ఇనములో| రూపిణియగు పరదేవత యొక్క ఐక్యము సొగసుగా నిర్వచించి. లలితా 
తళ రక స్థిత కామేశ్వరీ తత్త్వము. ల [ ni ల్‌. సహస్ర నామములలో “' శివళక్యక్య రూపిణీ?” అను చివరి నామము యొక్క 
కామేశ్వేర్య్‌ రా” అను నామము కామేశ్వరాంకుత కామెశ్వరి త్తమ భావమును వివరించిరి. “ఓం, హ్రీం, శ్రీం” అను బీజాకరముల జవఫలము 
ంటి పరమార్దము తురీయ స్టితిలో రెండిటికి అభేద ఇదే అన్నట్లు శ్రీ శర్మగారు మనలను జాగృతులను చేసిరి. ఇది శ్రీ విద్యకు 

ల గాన రద తరమే బ్వకరంఐరి... ఇది అభిజ్ఞలకే వరమ యోగ భూమిక. ఇట “భద్ర శబ్దము శివ వాచకము మోక్షవాచకము. 

ప ian | ఇది కోళ ప్రమాణితమైన అర్ధము. (చూడుడు ఆప్టే) 

ఈ క్రింది శ్లోకము శ్రీ శంకరుల దేవీ మ. లొలీడి? “శారదానంద లహరి”లో సంప్లావనములు, అవగాహనములు చేసిన 
వమా త్రముగ దానినిచేకొని మూలమునకు భాష్య ప్రాయమైన యీ క్రిం క్రీ శర్మగారి వంటి ధన్యులకే యిట్టి రమణీయ భావములు స్ఫురింపగలవు. 
భా మ మవక ర. ౪|| ఇవి పరదేవతా సాక్షాత్కారమునకు వాజ్మూలములు. మూలములో 
పద్యము “| ప్రతిపాదాంతము నందు శ్రీ, శంకరులు గ్రంథించిన “ఈం” బీజములు 
శ |నాల్లును షోడశీ మహామంత్రమందలి నాల్గు ఈంకారములను స్మరింప 


ఖ్య వ్‌ మ్మవారి ఉన్మీ 


xX 


పేరాల భర 
——————— న 
xX శ 


వేయును. దీనికి ప్రమాణము '“చత్వార ఈం బీభ్రత్తి క్వ 
శ్రతి వాక్యమే షోడశీ బవఫలము మూలములో ఎవర 
శర్మగారు ఈ విషయమును నాల్గవ పాదములో భద్ర డత 
స్తాగనుగా అందించిరి. భద్రశబ్దమునకు అర్దము విజ్ఞా రకుఖ్య 
తైలిపితిని గదా ! ఇది అంతర్యాగ రహస్య విషయ్వవ్స్వు డు 
వేద్యము. వీరి 154వ పద్యములో నన్నయ తిక్కనాద్చ్య 
గ్రహింవ ప్రార్టించిరి. అది యూ వరకే అమ్మ యాయనక్త గ. 
నిజముగొ ఇది శర్మగారి “నవ్య భవ్య భరత వాణి? అన్నుక్త 
లేదు. స 
4156వ పద్యములో” శ్రీనాథాది కవీంద్రసాంద్ర....?: న 
శృంగార నైషధ కర్తవలె తమకును అట్టి శ్రీనాథ న 
గ్రహింవుమని ప్రార్టించిరి. నిజముగ ఈ పద్యము విడీగ్య దివి 
మహాకవిది గనే భావింపగలము. ఇందొక విశేషమున్నది. శ్రీ వివో 
నిత్యపూజలో శ్రీ విద్యా సంప్రదాయక ప్రవర్త కులలో అద్యుల్రై సే 
గురుత్రయము నిత్యస్మర్తవ్యము. దానిని కూడా. శ్రీ న. 
పూర్వకముగా మనచే స్మరింప జేసి సం(ప్రదాథయమునక్ర్ర గాం 
చేకూర్చిరి. 
ఇట్లు వీరి ప్రతి పద్యము వివరణ సాపేక్షము. అనుభవ వ, 
కవితా రసాలయముగ శోభించుచున్నది. విషయమును ఇ హ్‌ 
కొన్నిట శిరీష పేళ లత్వవఎ,. వూధుర్యవు వలు. 
అనుభవావిష్కరణములో ప్రొఢత యున్నది. ఇది అలంకారమై! 
అవరోధము గాదు. 


శ్రీ శర్మగారు శబ్ద బ్రహ్మవేత్తలు, పరిణత ప్రజ్ఞాలును. అందున 
విద్యార్థ బంధురము యోగానుభూతి విభావితమునగు ఈ (గ్రంథము 
వారి కధికారమున్నది. ~~ 


XXil 


న. 


“వశ్యవాచః కవేర్వాక్యమ్‌, సా చ రామాగశ్రయా కథా 
లబ్దశ్చ వాక్యనిష్యంద నిప్పేష ని కషోజునః' అని 
భవభూతి విషయములో వస్తు ప్రాశస్త్యము, కవి సావుర్థ్యము 

తులారోపణము చేసి లోకము సన్మానించినది. (శ్రీ భరత శర్మగారి 
విషయములో గూడ అదే సామ్యము - ఇది నా నికషమైన అభిప్రాయము. 
వీరు శ్రద్దారాద్ద గురువులు. వీరి రచనములో గురుముఖైక వేద్య శాన్హ్రవిష 
యములు క్వాచిత్కముగ నున్నవి. అవి గురుకృపైక వేద్యములగుట 
వివరింపలేను. సాహిత్య దృష్టితో అనుశీలనము చేసిన వారికి ఇది సాహిత్య 
పీయూష చషకము. *“ప్రథమాలీఢ మధవః పిబన్తికటు భేషజమ్‌” అను 
అలంకార శాస్త్ర) ప్రమాణముచే తేనెతో రంగరించిన- కటువైన జాషధము 
బిడ్డలు స్వీకరించునట్లు, కష్టమగు శాస్త్ర విషయములు కూడా వీరి కవితా 
మధువు అనుపానముగా సుబోధమైనవి. శాస్త్ర, దృష్టితో నా పరిశీలనము 
బహుశః సాగిన దగుటచే గ్రంథమందలి సాహిత్య సౌందర్య వివేచనమునకు 
తగు చోటు ఈ లేకుంటిని. ఇందు నా అధికారము మాటయు ఆంతంతే - 


శ్రీ భరత శర్మగారి “శారదానంద లహరి” అను ఈ కృతి రత్నము 
వాగ్దేవి శిరస్సున నిత్య ధార్యమగు శిరోభూష, వారు పరదేవత పాద 
పీఠ్రమందు సమర్పించిన ఈ పద్య కుసుమములు మ్లానమెరుగని సంతానక 

పుష్పములై నిలుచుగావుతమని, ఆ పరదేవతను అర్జించుచున్నాను. 

ఇట్లు 
సాధక పాదపాంనువు 
డా. ఈశ్వరసీతారామ ధన్వంతరి, 
అధ్యక్షులు ఉపనిషన్మందిరము. 


అధ్యక్షవ్యవస్థావకుడు 
ళం మహ త్రి 
సాహితీ సాంస్కృతిక సేవా సంస, శ్రీకాకుళం 


XX 


శ్రీం 
“బ్యాకరణాలంకార చక్రవర్తి”, సాహిత్య 
రి, విశారద" 
న అట్బల సోమేశ్వర్‌ శీర్మీ ఎమ్‌.ఏ, పీ. ఒ.ఎల్‌. 
(౦6 సంస్కృ్రతాచార్యుడు, ఆంధ్ర విశ్వకలాపరిషల్‌ 
విశాఖపట్టణము -3) . 


సాధువాకము 


“అవధాన సరస్వతి? (శ్రీ శ జై 
Fr ' (శ్రీ పేరాల భరత శర్మగారు సంస్కృతాంధ్ర. 
Mat be పువరాభరణాం స్వయంగా ' 
ధ్ర ంసలందుకున్న పరమ నన వాగ్దేవతా కంఠ సీమ నలంకరించి 1 
ఏర్పడీమమైత్రి-. pd వర్ణికులు - అక్షర శిల్పులు. మా యిద్దరికిన్ని b 
““ఉత్తరరామచరిత" మత్రి కూడా అన్యా దృశము. భవభూతి మహాకవి ' 

త్త రూపకంలో లోకోత్తరంగా విర్వచించిన మైత్రి అది. ' 


అనీ 


“స్నేహళ స 
న్న్రహళ్చ నిమిత్త సవ్యపేక్షళ్చ ఇతి వి'ప్రతిషిద్ధవే. స్నేహానికి ఒక 


నిమిత్తముంటుందనడం 

ల ట్‌ . “వ్యతిషజతి పదార్దానాంతరతి కోపి హేతుతత్‌ 

వర్ణి = ౦త్రీ నాదసంవాదం వల్ల అనురాగం ఏర్పడి (/ 

నన తత్తస్య కిమసీ ద్రవ్యం యోహి యస్య aie 
(ల గల పరస్పరానురాగం అనుభవైక వేద్యం ఇవీ ! ఆ My న్‌ 


మాటలు | వీటికి మా యిరువురి ప్రీతియే ఉదాహరణము 


ఖై 

Mais క పాతిక సంవత్సరాలకు పూర్వం శ్రీ, శర్మగారు వారి రచన. 
ననా జతి” నునాకు పంచినారు. (విశ్వకలాపరిషత్తు- సంస్కృత" 
అ ) అదే మా తొలి పరిచయమని గుర్తు. తరువాత మా బోట్లకు | 
సంప అయిన విజయనగర సంస్కృత కళాశాలకు అధ్యక్షులుగా ' 
a చిన రోజుల్లో వీరు నాకు అవ్యాజానురాగాన్ని అందించి, ఆదరించి EE 
> అ. 

a Spe చిన్నెలు. వన్నెలను తీర్చి దిద్దినారు. ఇటీవల విశ్రాంతిని పొంది . 
ను ప ప్టిరపడిన వాటి నుండియు శ్రీ శర్మగారు నన్న. 
గ సౌ హిత్య పురోహితులుగా గౌరవిస్తూ మా స్నేహమహా వటవృక్షానికి : 


ఊడలను కూడా పుంచినారు. అది ఆత్మానుభవం _ ఆనందానుభవము. 
భవతు! 

కృతం ఈ 
గటిగానే అనగలను. ఆ 


౨6 “* ఆత్మానందలహరొ” అని నేను 
లా. లంగా కనిపిస్తాయి. 


స్తోమేశ్వరశళ ర్మ గారూ! నా “శారదాలహరి"”ని గురించి రెండు మాటలు 
ఆశీర్వాదరూపంలో వ్రాయండి అని నన్ను కోరినారు. అది వారి రస 
దయానికి తార్కాణం! మైత్రీ ప్రభావానికి నిదర్శనం! “ఓమ్‌” అన్నాను. 
మరొక్క చిన్న హేతువు కూడా ఉంది. శ్రీ భరతళర్మ కవి, సహృదయులు 
కూడా. శ్రీ సోమేశ్వర శర్మ సహృదయుడు మాత్రమే ! కవి సహృదయు 
లిద్ద రన్న ఉంటేనే గొని, సారస్వతం శో భించదు. అందువల్లనే 
“సరస్వత్యాస్తత్వం యూ సహృదయాఖ్యం విజయతే”” అని అభినవ గువ్రుడు 
ఏనాడో తీర్పు చెప్పినాడు. అస్తు! 
“శ్రీ శారదాలహరి "లో పూర్తిగా మున్కలు వేసినాను - ఉక్కిరి బిక్కిరి 
తము భజే “దాణా మజ(స్రం మదంబామ్‌” అని ఆదిశంకరులు 
స్తుతించిన శారదాస్తవమిది. (శ్రీ) లలిత, త్రిపుర సుందరి, మహాకామేశ 
మహిషి అయిన జగజ్జనని ప్రశంస. కవికి సదా పరమారాధ్య అయిన 
పరభట్టారికా ప్రార్దన. ఉద్యద్భాను సహ ప్రాభా” మొదలైన వెయ్యి 
నామాలతో వెలిగిన (శ్రీ పరమేశ్వరీ సమక్షంలో సాగిన “కావ్యాలాప 
వినోదము”. తమ తత్త్వ గురువులయిన శృంగగిరి భారతీ తీర మహా 
స్వామికి శారదకున్ను అభేదాన్ని భావించి, “తత్త్వమసి” అని, కొంతసేపు 
సోలి హమ్‌” అని మరికొంత సేపున్ను, కవి తన అనుభవాన్ని ప్రస్తరించిన 
శ్రీ శివ శక్త్యక్య సమారాధనము. శ్రీ చక్ర ప్రసార రహస్యాన్ని సాగసుగా . 
సుల రహస్య సమామ్నాయము. ఇది నా సామాన్య మయిన భావనా 
ee rie అ వక కు 
శ్రి భరత శర్మగారు భగత్సాదులు చెప్పిన 


“శారదాలహరొ” 


పేరాల భరతశర్మ 


ఐన 


కడకు శారదానం 
A 


దుర్లభమైన మూడు ధర్మాలు గలిగినవారు. “మనుష్యత్వం ముముక్షుత్వ శ 
సహా పురుష సంశ్రయమూ” అన్నవే ఆ ధర్మాలు. వీరు ధన్యులు | వీ 
కోరికలను శ్రీ శారదాంబ తప్పక తీరుస్తుంది. ఆమె “భక్తప్రియ - భ 
గమ్య - భయాపహ!”” 


గారు సకలలోకారాధ్య అయిన జగదంబ 


మరిన్ని - శ్రీ) భరతశర్మ ల్‌ 
మనసార సేవించి తదభిన్నులయిన శ) భారతీతీర్షులకు శిరసా అంజలుకీ 


ఘటించి - తమ ఆర్తిని విన్నవించుకుని, భక్తి జ్ఞాన వైరాగ్యాలతో చిట్ట చివరకు 
+ అత్మానందము కోసమే తలతునంబా ! శారదా! స్రోవనే” అని''మాంపాహి 
యూ! శారదా!” అనిన్ని జగదంబకు శరణాగతిని నివేదించుకున్నారు. ఆ 
వీరి విన్నపాన్ని మన్నిస్తుంది - మన్నించు గాక ! ; 
దా లహరి భక్తులకు కొంగు బంగారము, ముముక్షువులకు 
ముక్తి కాంత, శ్రీ శారదా కిరీట మాణిక్యాలలో ఒక మహా మాణి క్యమున్ను 
అగుగాక! అని నా శుభాశంసనము. ఈ రెండు మాటలను వ్రాయుమన్నందు 
నా కృతజ్ఞత. “సాధు ! భరత శర్మన్‌ | సాధు - సాధు 1” అనినా 
అభినందనము. 
శ్లో. శారదా సర్వదా శాంతా ! శాంత్యతీత కళాత్మికా ! 
పాయా భరత శర్మాణత్‌ ! మాయురారోగ్య వైభవైః !! 


శ్రీ శార 


అని నా ఆశీస్సు. “తథాస్తు” 


సవృదయసేఏి 


విశాఖపట్టణము -13 
అప్పల్ల. సోమేశ్వర శ | 


తేది 19-9-98 


శ్రీషౌత్రేరమీః శ్రీ శారీదాంబాయె నః 
గ ధ్యేయాకృతి | 


శారద వాగ్దేవత. అక్షర స్వరూపిణి, లోకవ్యవహారమంత 
చేతనే జరుగుచున్నది. వాక్కు లేనిదే వేదములు పలుకబడ స్స్‌ 
తెలియబడరు. లోకములందలి సర్వ వ a 
ఈ జగత్తు సర్వము తెలియుటకు మూలము - వాక్కు - వా Sore 
బడుట చేతనే లోకము యొక్క నామ రూపములు వ వి స్ట 

ఇది స్టూల జగత్తు - దీనికి మూలమైనది సూక్ష్మ కర తః 
కారణమైనది కారణ జగత్తు - అది ఆకాశము - ఆ ఆకాశమన్న సరస్సులో 
విరిసిన పద్మము - వాగ్రూపము - దానివే తెలియబడిన మ. దు 
బ్రహ్మ. ఆ బ్రహ్మకు నాలుగు దిశలందు ముఖములు - వాని నుండి నాలుగు 
వేదములు - ఆ వేదములే వేద్యమైన పరబ్రహ్మము - జగన్మూలము 
కనుక జగన్మాతా పితరులు - వాగర్భ రూపములైన - శారదా aha 
మిథునము. ఈ మిథునము వ్యక్తమైన పద్మము. ఆకాశపు నడి బొ చ 
విరిసినది. ఆ ఆకాశము మూలము - అందు విరిసిన పద్మము యొక క క 
యందున్నది - వాగ్దేవత. ఆ పద్మమునకు పదునారు వ by 
దళములు - బ్రహ్మ విష్ణు రుద్ర సర్వేశ (ర చతుర్మూర్తులు వారి కొకొక్కరికి 
నాలుగు శక్తులు - సృష్టి స్థితి లయ సర్వేశ్వరత్వములు సర్వ సర్వేశ ర 
చతుర్మూర్తి, సాక్షి పర బ్రహ్మములు నాలుగు. అవి షోడశీ దళములు సక 
పద్మము యొక్క కర్ణిక యందున శారద - సృష్టిలోని ప్రాణికోటికి స్తూల 
సూక్ష్మ కారణ రూపమైన కర్మ ఫలము (శార - తద్దదాతి ఇతి శారద) 
ఇచ్చునది శారద. అట్టి కర్మఫలరూపమైన జన్మ పరంపర శార - దానిని 
ద్యతి - ఖండయతి జ్ఞాన రూపమున త్రుంచి వెచునది శారద. కనుక ఈ 
దేవత భుక్తి ముక్తి ప్రదాయిని. అని పద్మపాదాచార్యుల వారి వివరణ. 

ఆ శారద పరా పశ్యన్తీ మధ్యమావైఖరీ రూపములతో నాభి హృత్‌ కంఠ 
నాసారసనాదులయందు శో భిల్లుచున్న ప్రత్యక్ష పరమేశ్వరి. 


పేరాల భరతశర్మ 
XXVI 


ళ్‌ 
(. 


జ 
శారదానం 


స “సృష్టిక ర్రీ బ్రహ్మ రూపొ వాగ్లేవికీ ఇదే మా నమోవాక్ర 
నోటపీ, గోవిండ రూపీణీ కవులు చేయదగినది. ము - అని భవభూతి చేస్పి 
సంహారిణీ ఠుద్రరూపొ నమస్కారమే సర్వ 
తిరోధానక రీశ్వే “ఇదం కవిభ్యః పూర్వేభ్యో 
సదా శివాను (గ్రహదొ నమో వాకం (ప్రశాస్మహే 
పంచకృళ్యే పరా వందేమహీంచ తాందేవీ 
ఈ పంచకృత్య విలసితమే ప్రపంచము. en మమృతా మాత్మనః కలామ్‌”? 
అట్టి ఈ ప్రపంచమున విహరించుటకు ఉచ్చ్వస నళ రాపమైన ““పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీపి 
“హంసి సమస్త ప్రాణికోటి యందునున్నది . హంగ అని saws Sr ప్తి” కిదే మా నమస్కారము. 
పోయినా ఈ శ్వాస క్రియలేని ప్రాణి లేదు. ఆహంసయే తన వాహనముగా స జా వాగ్దేవతా పీఠము - శంకర 
చరాచర జగద్దోహోరము చేయుచున్న శారద “ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపః స రు ఆ శారదా పీఠమునందు మహావిద్యా నిధులె భగవత్సాదులదే 
“చారు రూపా, చారుహాసా, చారు చండడ్ర కళాధరా”- ప్రత్యక్షదైవములై జగద్గురువులై నారు. లైన పరమహంసలు 
ధ్యాత యొక్క ధ్యానము ధ్యేయమును పొంద గలిగినంత ప్రగాఢమైనచో నా భాగ్య వశమున న్రస్తుత పీఠాధి 
ధేయ రూపిణి యైన శారద ఆనంద లహరి యగునన్న విశ్వాసముతో జీవిత నాయందు ప్రసరింప జేసిన అను ie bY భారతీ తీర్ధ స్వామివారు 
పర్యంతము చేసిన భావనా రూపమైన వాగ్వివర్తమే ఈ పద్య సంపుటి ఆ జగ ద్గురువులు ఇందలి ఫలమే ఈ ““శారదా నందలహరి? 
అమె '' భావజ్ఞ” “ఛందస్సారి” శ్రా(న్తు sek wa ie “శారదానందలహరి”? అని Ts ఈ కావ్యకన్యను 
కలాగమ సందోహ శుక్తి సంపు ఈక? జేసిన కృపాదృక్‌ ప్రసారము నా జీవిత వ సమి నాయందు ప్రసరింప 
| రము. 


శారద. “వర్ణ రూపిణి” “స 


“పురుషార్ధ ప్రద” | 
“స్వరములు వర్ణముల్‌ పదము వాదమూగానముకైత నీవుగా నవమి యను (గహించె మనసా ma 
వరలిన వాబ్మయాకృతివి వాక్కున నిల్వ గదమ్మ చందికా భూమికయా, మదీయ మగు బుద్ది వ్‌ రిప్కియా 
సరస్వతీ, థామమునందు జన్మకును ధన్యత గూర్చెడు ర 
పునిల్తె 
ట్రై 


స్పురిత సుధా స్రవంతికల పొల్చిన పద్మ సరః 

సరస రసాకృతీ రుచిర సాహితి భారతి శారదా సతీ" 

అధిభౌతిక, ఆధిదైవిక, ఆధ్యాత్మికమైన సర్వ వివేకమునకు మూలమైన 
వాజ్మయము. అట్టి వాజ్మయమును లోకమునకు ప్రసాదించిన పూర 
క్రవులందరకు ఇదే మా నమస్కారము - పరమాత్మ కళా రూపిణియైన 


మతి 
బ్ఞూమతి భారతీ హృదయ గహ్వరమున్‌తిలకింప జేయుచున్‌” 
వారి పాద పద్మముల పై శిరసుంచి నమస్క రించుచున్నాను 


సహృదయ పాఠక మహాశయులీ [గ్రంథమును 
అనుశీలించి ఆదరింతురని ఆశించుచున్నాను. 
5 స | 


లతని 
పేరాల భ్‌ రతశర్మ 


౫6/11 
XXIX 


ముంగళా శాసన శ్రీ ముఖమును ప్రగొదించి గ భన్‌ 
శ్రీ శృంగేరి శారదా ఏరాధిపతులు శ్రీ భారతీ స au శ్రీ గురుపాదుకా నిహిత చిత్తమ హంస యనంగ 
న స పనిషద్విహార క యనంగకా 
మంగళ కామన దివ్యాశీస్సులు ప్రసరించిన ఉపను జాగమ బీజయుక్తి నొక అక్షరలోకము న పష 
ణి న 
శ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామివారికి మోగిన వీణగా మొరసి మోహన హంసముపెన క్స్‌! స్త 
రే నో 0 
నాయందు నిత్య (ప్రసన్నుట్టె శివాను (గ్రహ ప్రదానము సేయుచున్న బాగమమున్‌ ధ్వనింప మనసార నుతింతు తదేక తానతన్‌ 
ఆనందవన విహారులు 
రు శ్రీ శివానంద మూర్తి గారికి. మోహన శారదా మధురమూ 
లలల wn మ్మోహన కీర్తికిన్‌ స 1 EE 
పలనాటి k ర్రికిన్‌ స్వరిత ముగ్ధ మనోహర వేద వల్లికిన్‌ 
నా కృతజ్ఞతాంజలి | వాహన హంసరాజుమున నా యెదలో విహరించు తల్లికి న్‌ 
“అవగాహనము"' కల్పించిన ప్రవచన శిరోమణి ఉభయ వేదాంత : 
కా. వేణురవమ్మొ నా హృదయ వీణియ మీటిన నీదు కంక 
శ్రీమాన్‌ శ్రీ భాష్యం అప్పలాచార్యుల వారికి క్వాణమొ జన్మజన ణ 
్మజన్మలుగ పట్టిన యే ప్రణవ ప్రభావమో 
“'వాజ్యుఖము'' నావిష్కరించిన శ్రీ విద్యా తత్త్వ వేత్తల్టైన ఐణవిషాణ మౌని హృదయ స్ఫురిత ! 
డాక్టర్‌ ఈశ్వర సీతారామ ధన్వంతరి గారికి క .  రితంబగు వేద నాదమో ! 
య 33 es 9 a లందు నీయునికి పట్టుల నన్గదలించె 
సాధువాకము"' పలికిన వ్యాకరణాలంకార చక్రవర్తి శారదా! 
“సాహిత్య శిరోమణి” క 
శ్రీ అవ్వల్ల సోమేశ్వర శర్మ గౌరికి a న నా మనసుగాంచిన వ్రాతలు నీదు చేతలె 
నాతలపుల మ య 
న RRRRRR స న. ల్‌ లంచినవి నన్గదలించుచు నుంటి తల్లీ! యీ 
నా అక్షరాభినందనలు i ఛద్వచస్సులను నాదమయమ్ముగ? జేయవే విపం 
తాళ తరగతుల వందలు సత ఏ తోక శారదా! 


శ్రద్ధాభక్తులతో ఈ గ్రంథ ముద్రణ చేసిన 
స్వా ప్రెస్‌ నిర్వాహకులకు 


లహరీ భావ స్పూర్తితో ముఖచిత్ర రచన చేసిన 
శ్రీ బాపు గారికి 


౫0% 


శారదానందలహారి 
విశారద శారద చంద్ర చంద్రికా 


శారద సర్వవాజ్మయ 
త రూపవైభవో 


దార, సరోజ సంభవ హృ 
ధార జగద్గురు స్తుత సదాతని మాకు 


విత రాజిత చక్రరాబి వి 
మహా్రిపురేశ్వరి ఈశ్వేరౌద్రేవా 
భువిజాది రూప 

ప్రసన్న యయ్యెడున్‌ | 


బ్రాల శశాంక శేఖర విభా 
ద్యాలయ శ్రీకలామయి 
జ్మాలిక కాలికాభిధ రమాగిరిజా 
చాలగ నౌ జగజ్జనని శాంకరి మాకు 


వ్రాలీన ముంగురు లక్షరాకృతిన్‌ 


ఫాల శశాంక లేఖపయి 
ధరుండు కాం 


గాల నుమాముఖాబ్దమును గన్గాని చంద్రక భౌ 
తా! లలితాక్షరాభ్యసన తత్సర మీ చలితాధరమ్ము శి 


ముల వ్రాలిన ముంగురులన్‌ దొలంచు 30 


కేవల సాత్త్విక మూర్తిగావు నీ 
న్లు? దన్న మీ 


ఫాలమునందు ప్రాంత 
గేలి రుచుల్‌ భవుండుకని “ 
వోలలనా ! రజోగుణము నొప్పీ తమస్సున ము 


చాలున బోవుదంచునగు శాంభవి మాకు ప్రసన్న యయ్యెడున్‌ ! 


శంభుని వామ భాగము ప్రజాపతి నాల్గు మొగాల వాక్రీియా 
రంభము మాధవ ప్రణయ రాగ మనోహర గీతికా సమా 
రంభము (శ్రీ) కలామయ విలాస కలాపము మల్లికా ప్రసూ 


బంభర నాద బృంహితము భావము మాకు ప్రసన్న మయ్యెడున్‌ ! 5 


న్న యయ్యెడున్‌ ! 3 


పేరాల భర 


శారదకున్‌ జగద్గురుల సన్నిధిలోన నుపాసనన్‌ సహ 
రమునన్‌ సుధల్‌ జిలుకు చంద్ర కళాస్పృ Ares 

సారిణికిన్‌ కృత ప్రణవ నాదకు (శ్రీ) పరమేష్టి చిత్కళా మన 

ధారకు శృంగశైల రసధానికి వాణికి నంజలించెదన్‌ | 


భారతి తానుగా నుభయ భారతి - మండన మిశ్రులన్న పుం 
భారతి - పూజ్యశంకరుల పట్టున నిల్చిన పీఠమందు శృం 
గేరిని నేలుచున్న దగు కేవల శారద పద్మయోని హృ 
న్నీరజ కర్ణికా గ్ర రమణీమణి మాకు ప్రసన్న యయ్యెడున్‌ | 


అర్ధము స్వామిర్డై పలుకులన్నియు నీవయి యు 

మై న్నతల్లి | 
స్వార్థము మీరలిద్దరయి పట్టుగ నిర్వురు మీరు స i 
తీర్ణులయందు నొక్కరని తేలగ తీర్టము సేయవచ్చితిన్‌ 
ప్రార్ధన నాలకించి రసవార్టిని తేల్చగదమ్మ శారదా ! 


ఒక్కడు నేన్గుమోమున మటొక్కడు నారుమొగాల తోడ నీ 
యక్కున పాలుద్రావ జగమంతయు బిడ్డలగన్నతల్లి | నీ 
వెక్కడ నుండి చేవుకొనెదే ! యిన గోళము చంద్రగోళమున్‌ 
దక్కక నీవురమ్మునను దాల్పక యున్ననహర్షిశల్‌ సతీ ! 


నీ పదయుగ్మకాంతి రమణీయత కోడి సరోజషండముల్‌ 
కాపుగం దెచ్చికొన్న రవి కాంతులు వెల్వెలంబోవు నీ యెడన్‌ 
నూపుర మంజుశింజిత మనోహర రూళరళీ రుళం రుళ 


నందలహరి 


దూపిత నాద మా 
( ధురుల రూక్షములైచను హంస రావముల్‌ ! 10 


అ 
"ఇంతగ జేరి నీ నడచు వేడుక మై | 
్ట త్వదీయ యానముల నాత్మగతుల్‌ సవరించు కొంట భా 

రసరీథుల చంద్ర కళా విధాయినీ | if 


టాక్షములి నాదుకొనం గదవమ్మ | నీదు పా 


కొంటిని గదమ్మ | మదంబ! 
నిడవమ్మ | సుధాంబుధి చేర నిమ్మ! ఓ 


అమ్మ ! కృపాక 
దమ్ములె నమ్ము 
హమ్మను సాహసమ్ము 
యమ్మ చిదంశు చంద్రి 


తల్లియు! దండ్రియున్‌ గురువు దైవము శంకర తీర్చపాద ధీ 
వల్లరి (బూచినట్టీ ప్రసవమ్ములుగా భువి నెల్లకాలమున్‌ 
జెల్లును శృంగ శైలమున శ్రీ పుర భూపుర కాపురమ్ములన్‌ . 


తల్లివి నీవె కాచుకొను దా 


చంద్రకళా విధాత మనసారగ నీతనువందులీనమై 
యింద్రియముల్‌ దివాకరుడు నింద్రుండు చంద్రుండు దేవతాళి ని 
స్తంద్రత నీదురూపమునం దాల్బంగం జేసి జగారి నీదయా 
చంద్రికలన్‌ వెలార్చుటను సారద వీవె కదమ్మ! శారదా ! 


పదపద మీవుగా నడచి వచ్చిన పాదము పాదమౌను సం 
పదలకు మూదలౌను రసవార్జుల నీదుటకౌను నీ కృపా 
స్పద పదలాక్షరక్షణకు పట్టగు పుట్టువు ధన్యమౌను న 


పెదవుల కెంపుసొంపునకు వెన్నెల నీ చిరునవ్వు శారదా ! 15 


ముదంబు తోండసా | 


కల నానగనిమ్మ కళావతంసినీ! 12: 


నవుగొ త్రిజగమ్ము శారదా! 13: 


14 


తనువు పటుత్వమున్‌ సడలి తల్లివి నీవయి కాచుకొంటచే 

తను విది నాదియంచు నొకదారికి వచ్చెను గాక, తల్లిరో 

తను విది శాశ్వతం బొకొ ! సుధల్‌ చిలుకంగను (జాలు కుంభమై 
నను తరియింతు నీకరమునన్‌ బడినన్‌ దయ జూడు శారదా 116 


చిన్న తనమ్మునుండి నిను చింతన సేయుట చేతగాక నీ 

సన్నిధి నుండి కూడ కనుసన్నల పెన్నిధిగాన నైతి - నీ 

వన్నరస ప్రవాహమని అద్భుత భావతరంగ మాలికా 

స్విన్న గిరాం నిధానమని చెప్పిన వారెవరమ్మ శారదా ! 17 


అరమెజుంగ భావమది యంతకు ముందె యెజుంగ నెవ్వియో 
యర్ధమ పార్టమున్‌ దెలియ నట్టివి వ్రాయుచునుండ నందులో 
నర్జము వాగ్విలాసములు నన్నియు నీవనిపించు భారతీ 
తీర్ణజగద్గురూత్తముల తేటం దనమ్మున తల్లి! శారదా! 18 


కాలము నందు నిల్వగల కావ్యరసజ్ఞాండు కాళిదాసు, ష 

ట్కాల భవాభిషేకరస గంధిలుండా భవభూతి, వాగ్విలా 

సాల మహార్ధ భావుకులు సత్కవి తల్లజులై ర వారు వా 

గాల మెటీంగి యర్ధముల చాయలం బోయిన వారు శారదా! 19 


స్వరములు వర్ణముల్‌ పదము పాదము గానము కైత నీవుగా 
వరలిన వాజ్మయాకృతివి వాక్కున నిల్వ గదమ్మ ! చంద్రికా 
స్ఫురిత సుధా (స్రవంతికల పొల్చిన పద్మ సరస్సరస్వతీ ! 


సరస రసాకృతీ ! రుచిర సాహితి! భారతి! శారదాసతీ! 20 


తి బామురుజ్య౦జో ప్రభాలీ తనూ 
జితా ! 
త దేవవ్రాలే సంపూ 
వల్లీ ! శ్రీ గిరీశ ధొ త! ౨పంవీరావ సంచారిణీ 


we జాడు వాద్మయ రసార్వ్‌ మ. 
రపదా ! మాణిక్య abo 
దా! సంగీత సాహిత్య సం 


లిసి అంతకు 
దమ్ములె నమ్ముకొంటిని సదా మదిలో నిలుమమ్మ శారదా ! 
క్రింకిణి కుంకుణు స్వనము డ్రవల తల్లి చరించు ముచ్చటై 
అంకము? జేర ప్రాకెదను నందని నెన్నడుమున్‌ మదేభ కుం 
భాంకము నైనవక్షమున నానతవౌచు ననున్‌ గ్రహింపు మీ 


నాంకుని నుద్దరించిన మహాజననీ ! కరుణాంత రంగవై ! 


చంపక మల్లికా వకుళ సారస గంధిలమైన దిక్కులన్‌ 

నింపితి వమ్మ నీ కరుణ నీరజ పత్ర విశాల నేత్ర! క 
వ్వింపకు పుష్పబాణుని నవీనము భస్మము చం ద్రమౌళిమై 
నింపకు స్వామినేడు నిను నీడగ6 బాయడు(గాదె శాంభవీ ! 


లాయ శారదా 
నందలహరి 


అది యా పూలధనుస్సు, తుమ్మెదలటే జా 
త త్త వే » ఐదము 
పొది; సామంతుడనన్‌ వసంతుడటె అబ్బో | as వ 
బది తేరున్‌ జననీ ! హిమాద్రి తనయా ! అట్లయు Ma 
స దయాలేశము తోడగాదటె జగజ్జెత్రుం ares 
1! 26 


రాగము తోడ క్రోధమున రాయిడియైన మనమ్ము తోడనీ 
యాగమనమ్ము గోరెడు మహాసుర రావణలక్షణమ్ము వ 
లాగున విస్మరించెదము రాగము పాశము, క్రోధమంకుశ 
0 ౦0 
బై గుణముల్‌ శరాసనమునందున బాణములైన తల్లిరో! 27 


అంబా ! అంబుజ గర్భురాణివొ | హిమాహారా 

సత్మ జామాత 
బంబారన్‌ మెయిందాల్సినట్టి సతివో | ee వ 
దుంబీఠంబునుం బెట్టి నట్టి సిరివో ! తోచంగ రావే న 
యంబౌమాయవా ! అంతుపట్టవుగదే ! ఆబ్రహ్మ సంసారిణీ | 28 


సంసారంబున సారవంతమగు (ప్రజ్ఞన్‌ కావ్య సల్లాప మా 
శంసింపంగ భవత్పదాబ్దముల విశ్వాసమ్మునం బట్టితిన్‌ 
సంసారార్లవమున్‌ దరింపగల విజ్ఞానమ్మునం దల్లి ! సోలి_ 
హంసంభావన హంసయానమున నాకందింపవే శారదా ! 29 


ఉద్యద్భాను సహ(్రకోటి రుచులందు ప్పాంగు తేజమ్మునన్‌ 
విద్యానందము వెల్లుమొల్కలను నావిష్కారమున్‌ వ త 

ల్లీ! ద్యావా పృథివీ పదాంతర జగల్లీలా సవిత్రీ మత 

ల్లీ! ద్యోమార్గ ధునీ తరంగములం జల్లింపంగదే ధీగతిన్‌! $0 


అపరాధమ్మును సైవు మమ్మ క్రవితావ్యాసంగ పారీణవై 
కృపతో రౌత్రి వవల్‌ మదేక మళీవై కీర్తింవగాం జేయుని 
పలాపించితి నిద్ర పోగొడితివం చానిద్రయున్‌ భద్రమున్‌ 
విపులం బైన భవత్ర్రసౌదమని భావింపంగ లేనైతినే ! 
ద్వైధీ భావము చేత నిట్టు లగు జేతంబన్‌ పరామర్శలో 
స్వాధిష్థానముంజే రి తెల్పెదవొ అద్వైతామృతానందల 
క్ష్మీ ధీనైచికివైన నీవె కద లక్షింపంగ వాగర్హముల్‌ 
బోధన్‌క్షాళనం జేయు చుంటికదె సంపూర్ణాత్మ చైతన్వవై ! 33 


యందాత్మ స్వరూపమ్ముగా 
నిన్నున్‌ గొల్చిన వారు ప్రాణీ తతిలో నిద్రాస్వరూపమ్ము నీ 
దన్నన్‌ బుద్దియు నీవెయన్న అది నాకర్టమ్ము కాదాయె రా 
త్రిన్నిద్రన్‌ మరి శ్వాసయాడు క్రియ తల్లీ! క్రైతలన్‌ పల్కెదే ! 


అన్నీ నీవని సర్వభూతముల 


జ 


ర్థవ తరంగ శ్రీక వీణా ధ్వని 
దేవబుషీ హృత్పద్మాసనాసీన గీ 

నోజ్జ్వలిత శశ్వన్నాద సంవాసినీ 

ధురస్పంద ప్రియం భావినీ ! 35. 


నానా వర్ణ పద స్వరా 
ప్రాణా! ప్రీణిత సర్వ 
ర్వాణీ ! ఆత్మ భవాన 
వాణీ ! వాగృవ కూట కోటిమ 


ననన 


పేరాల భరత 


వనన 


నీవా ! నీవు! జగద్గురూత్తములు ధ్యానింపం 
న గ 
దేవీ ఎక్కడ లేని దేవతవు సందీపించి నావాత్మ గ్ర శంకరుల్‌ 
ప్రొవిర్భావము నందినావు ధర నీరాకన్‌ వెలుంగున్‌ న 
36 


పాంగుల్‌ వాటెడి క్షీరవార్డి తరగన్‌ పొల్పారు శ్రీదేవివో | 
రంగచ్చక్ర కళాంతరంగమున విభ్రాజిల్లు శ్రీ విద్యవో | 
శ్యంగారాకృతి వ్గకోటి తమవలిన రోను శ్రీ మాతో, 
రంగారన్‌ ననుంబ్రోచు శృంగగిరి తీర్దస్భారదా | శారదా | 
37 
మణిమాలా స్పటికాక్షశోభిత కరా ! మంజు స్వరాలాప స / 
ద్గుణ వాణీ శుకపాణి ! పుస్తక కళాగుప్తార్ట హస్తా ! జగ 
జ్జ శ్రేయోభయదాయి శంఖ శ్రితహస్తా ! తపము on 
నను దీవింపవె శారదాజనని ! విజ్ఞానార్థ సంధాయినీ | ల్లి . 


నాసాలంకృత తారకాద్యుతి జితాన ప్రభా భూషణా ! 

నీ సౌందర్యము నూత్న చంపక సుమానీకమ్ము వాసించు నీ 

నాసా దండము సామ్యమున్‌ గని ఘనానందాను మోదమ్ముతో 
నీసాన్నిధ్యము జన్మవాసనల మన్నించున్‌ గదా శారదా | ఇ. [ 


ముఖలక్ష్మీపరివాహ చంచల చలన్ముగ్జాక్షులన్‌ మీనముల్‌ 
సఖులౌచున్‌ జలకమ్ములాడు చెలువున్‌ సానందియై చూచి స 
మ్ముఖమందున్‌ శశిమౌళి సృష్టి సకలంబున్‌ తద్గణేశాది నీ 
ముఖమందున్‌ ప్రతి బింబితంబగుట సమ్మోదించునో శాంభవీ! 40 


మును నీకింపార తాటంక శో 
రులు నొప్పన్‌కర్ణపూర మ్ములై 
గ ఆకాశాభమౌనీదు మో 


ణుతింతున్‌ చిత్కళాశాలినీ! 41 


ఇనబింబంబును నిందుబింబ 
భనుం జేకూర్చ, కదంబమంజి 
ము దిక్కులన్‌ బటి 

మున శబ్రించెడి బ్రహ్మమెంచి ప్ర 
వదనంబే స్మర మంగళాయతనమై వ(క్రించు భ్రూవల్లరిన్‌ 
ను రాగమ్ముతో 


పాదలన్‌ తోరణశోభ నిన్నుగని సంపూర్ణా 
మెదలన్‌C జంద్రకళాధరుండు జగతిన్‌ మీనాంకు సంజీవనం 


మస తులను స్మరంన ట్రైక్కెదము అంలా ! నీదుకారుణ్యమున్‌ 42 


\ 
నిద్దంపున్‌ ఛవి నీకపోలములు మించెన్‌ పద్మ రాగమ్ములన్‌ 
ముద్దారంగ జగత్రయమ్మరుణ కాంతుల్‌ పండగాంజేసె, నీ 


బిడ్డల్‌ తల్లులనంటి పెట్టుకొని సంప్రీతిన్‌ చరింపంగ నే 
యడ్డున్‌ జెప్పంగ లేని తండ్రి సుదతీవ్యాసక్త చిత్తంబు నం 
దుడ్డీనంబగు (ప్రేమవారి కళలు ప్పాంగన్‌ శిరంబందొకం 
డిడ్డన్‌ చం ద్రకళామళతల్లి యది నీవే యందునే తల్లిరో ! 


పగడంబుల్‌ పదివేలు నీ పెదవికిన్‌ పాటింపగా సాటి రా 
- విగురొత్తింపవు స్వామి చిత్తమును తల్లీ ! పక్వబింబంబులం 
దగు పింపంగను రాదు తాదృశ రస వ్యాసక్తి (శ్రీ చంద్ర చూ 
డ గుణ స్పందిత రాగరక్తిమము జాడల్‌ జూడ మన్యంబులన్‌ ! 45 


ల ల్లా 
10 


a 
ల. 


తల్లీ ! నీకనులందు తేజములు 
స సమ్ములు నగ్నిక క ప. స్త 
వెల్లన్‌ కాలము మమ్ముకాచు కొనెదే ! యేతేజ hy 
కుల్లాసమ్మగు నట్టి తేజుమున మమ్మోతల్లి | set 

46 
వెలుగుల్‌ నీకను చూపులై జనని నీవీక్షింప కున్సటి యే 
నలుసైనన్‌ జగమందు నుండునె | య. 
డలుచై పోవును ధర్మబద్దుండును; హీనాత్ముండు వ ల 
దులకో అందలమెక్కు, నీయెడల భక్తుల్‌ ముక్తులై న స క 


పదమాహంసయటన్న పాదముల సంభావింతు నమా | క 
స్పదముల్‌ నీదు నపాంగ వీక్షణములే పక్షమ్ములై కట వ 
దృదమందున్‌ విహరింప మానసము శర్వాణీ | వ. 

పద రాజిల్లును గాదె మామక తపః పాక (ప్రసారాకృతీ | 48 


ద్విజపంక్తి ద్వయ శోభితాననము (శ్రీ) విద్యాంకురస్థానమై 
సృజియించున్‌ శతకోటి మాన్మథ ధను గ్రీఖండముల్‌, వాజ య 
్రజముల్‌ పద్మ భవాంతరాత్మ కళికా సర్వస్వముల్‌ కోటి ఖ్‌ 
న్మజ దుఃఖాపహముల్‌ శరణ్యులకు నమ్మా! నన్‌కటాక్షింపవే ! 49 


మృగనాభిన్‌ తిలకమ్ముం దీర్చి ముఖలక్ష్మీ వైభవమ్మిమ్ముగా 
సొగసుల్‌ గుల్కెడు నిన్నుగాంచి శశి మించున్‌ వేడ్క ఏమచ్చనో 
తగనిల్పెన్‌ తన బింబమందు నది విద్వత్కీర్త నీయమ్ముగా 
జగమెల్లన్‌ స్తవనీయమయ్యె గదవే సౌందర్య శోభాధునీ | 50 


11 


ని వీవిన నీకపురంపు వీడియ 
గట బట్టిన వమ్మ! నీకుగా 


వీచికలన్‌ సుమాంజలిన్‌! 51 


మృగమద సౌరభంబు 
ద్విగుణిత వైభవంబుగ 
మ్ముగమగమల్‌ దిగంతరము పుకీ 
జగములు మూగి వచ్చినవి సౌరభ 
నీ సల్లాపములన్‌ సుధామధురతల్‌ నిండార పొంగార వా 
శ్రీ సంచారిత కచ్చపీ శ్రుతుల మన్నింపంగ లేమైతి మే 

మా సాముల్‌ తలదాల్బు చం ద్రకళ సంపన్నత్వమే పాటిదౌ 

నీ సింగారవు మందహాసమెదలో నిండారముంచెత్తగన్‌ 52 


బుల్‌ పొరుగింటి కర్ణముల చెంతన్‌ సత్కవీశాన వా 
స్ఫారమ్ములై నిత్య వి 
నీర్చ్యన్హీదు ఫాలమ్మునన్‌ 
ందంబాయె నీమోమునన్‌ ! 53 


నయనం 
జ్మయగాథా శ్రవణమ్ము చూ అగాని 


స్మయ శోభన్‌ గనం జూచి యెజ్జవడె 
నయనం బంచుల నల్లనై యదియు న 


“నా సౌందర్యము. జూపుదర్పణము కాంతానీదు నెమ్మోము నే 


దీ సారింపు”” మటంచు నెట్టి చుబుకంబీశుండు ముగ్గంబుగా 
కైసేతన్‌ మునివేళ్ళ బూనె నదియే కల్టార నాళమ్ముగా 

నీ సిద్దానన పద్మమున్‌ నిలిపె తన్వీ ! సాటి లేకుండగన్‌. 54 
శృంగారా గ్రరసాంతరంగమున నాళ్లేషించు స్వామిన్‌ రసో 
తుంగ (శ్రీ కమనీయ వక్షమున నస్తోక (ప్రతిస్పంద స 
ర్వాంగీణున్‌ బొనరించు తావక ప్రియ వ్యాసంగముల్‌ తల్లీ! మ 
మ్ముం గీర్వాణ గిరాంధురంధరులుగా6 బొల్ఫారగాC జేయుతన్‌! 55 


పేరాల భరతశ 


12 


ఏ భంగిన్‌ స్తుతియింపగాం దగునొ తల్లీ | నిన్సునే 
శ భావంబులు నీవు నా పలుకులో నేరీత్రి న. లే 
ఆ భావంబుల నట్లె పల్కెదను యంత్రాధీనుండెన న 
న. రు గూర్చకే | 

56 


అమ్మా ! నాకను చూపుమేర కనరా వా గద్యమీ పద్య పా 

దమ్ముల్‌ నూపుర శింజితమ్ములను చెంతన్‌ స 
దమ్ముల్‌ సస్వరముల్‌ వినంబడిన చందంబెంతు వీణాని 

దమ్ముల్‌ పోలిక గొప్ప చెప్పి కొనుదున్‌ తల్లీ | ees 1 57 


నాకా ? నీవు కనంబడందగిన పుణ్యంబా ! యశంబా ! మద 

బా! కావ్యాలపనమ్ము భావనము నున్మాదంబ | యోగీం 
నీకైయెంత తపించియున్‌ గను గొనన్‌ నేజింగలేరన్న నే | 
వోకల్పించిన నాల్గు పద్యముల నీవో నాకు కన్సించుటల్‌ || $5 


తల్లీ! నీ దయలేకయున్న నొకపద్యంబైన శోభిల్లునే ! 
తల్లీలాకృతి నివ్రలంపగ మదిన్‌ దర్శించి పద్యంబులన్‌ 

వల్లింతున్‌ మరినేనె కర్తగ అహంభావమ్ముతో నందుకా 

తల్లీ ! దవ్వులనుండు దప్పుడపుడున్‌ తన్మాత్ర శిక్షా స్మృతిన్‌ ! 59 


స్వప్న బ్య్మూర్భుడ నిన్నుం జూడగలనా ? బ్రాహ్మముహూర్తమ్ములన్‌ 
స్వవ్నం బందుననైన నిన్ను గనుటే సాధ్యంబు కాదాయె డు | 
స్న్యవ్న ధ్వంసమునైన సేయవు గదంబా ! బ్రహ్మబంధుండ నన్‌ 
శీప్పుత్వంబున నీసడించెదవొ సాక్షీభూత చైతన్యమా ! 60 


13 


ఆచారాదిక ని 
వింపంగను భావనా పటి = 
లం పవాసాది శ్రమంబో ర్వలే 


చేయంగను బుద్దిపుట్ట దు 1 
నాం మయా! మము దేవీ! సత్పథ ్రష్టులన్‌! 61 


బున నీదు రూపమును సంకల్పంచుటే గొని నీ 
వి ఏరైనం గనం గల్లిరే | 
దీయాకారమున్‌ మాదు మౌ 


కన్నామంచు నెట్లందుమో! 62 


క్రవిభావం 
యవికారంబగు రూపమిట్టిద 
అవిచార స్పృహణీయమైన భవ 
నవ ధర్మంబున నూహసేసి నిను 


శివుడున్‌ శక్తియు కాముండున్‌ క్షితియు, వాసిన్‌ సూర్యుడున్‌ చంద్రుడున్‌ 
ee హంసశక్తులు పరాపుష్పా(న్త దేవేంద్రులున్‌ 


ప్రవిభాగమ్మున మూటికిన్‌ కొసలలో రంజిల్లు హృల్లేఖలన్‌ 
భవదీయమ్మగు మంత్రమూర్తుం చు సంభావించెదన్‌ శాంభవీ ! 63 


అమ్మా! శారద ! పద్మజాసను సతీ! ఆనందవల్లీ ప్రసూ 
నమ్మా ! చిద్దగనంపుత్రోవలను చంద్ర జ్యోత్స్న్నలో ముంపవే ! 
అమ్మా ! మంత్రమొ తంత్రమో జపమొ నాకావంతయున్‌ నిష్టలే 
దమ్మా ! తల్లివటంచు నమ్మితిని నీవన్నన్‌ కటాక్షింపవే | 64 
పిలిచిన పల్కు తల్లి నిను పిల్వని దోసము నాది కాని నీ 

వలనను కాదు నిన్ను మది పట్టిన పట్టుగ నిల్పుకోని నా 

యలసత నాది కాని నను నాదు కనంగను రాని దెప్పుడ 

మ్మ లలిత ! యెట్టివాడయిన మన్నన సేయదె తల్లి బిడ్డనిన్‌! 65 


14 


పేరాల భరతశర్త |? 


న ననన 
భ్‌ ఆజశారదానందలపం 


నిన్నున్‌ గూర్చి భవాని దాసుడననన్‌బో నీదు సాయ్సు జ్యమం 
దున్నిల్వంగను జేయు దేరినయినన్‌ తోడ్లో తిజ న్తమ్ముగా 
నన్నాడంచును పుత్రవత్సలతమై | నంబా ! జపంబున్‌ తపం 

బున్నా జిల్పము శిల్ప మెల్లను భవంబున్‌ దాటగా 6గాదటే! న్‌ 


అరుణ సువర్ణ కాంతి కలితాకృతి సత్కరుణా తరంగితాం 
తరహృదయామృతాబ్దియగు తల్లిని నిన్ను దలంచి నంతనె 

వ్వరికి విరించి ప్రేయసి విపంచి రవమ్ముగ వాక్ర్రపంచపున్‌ 

సరసత కల్లకుండు నిల సజ్జన గోష్టికి రంజనమ్ముగన్‌ న 


చెప్పినవే మరిన్‌ మరియు చెప్పుచు స్వామి కథానురక్తి కెం 

పొప్పిన యట్టి నాల్కపయి నుండిన వాణి మెయిన్‌ సితచ్చవిన్‌ 
గప్పినదౌ జపాకుసుమకాంతికి వందన మాచరింతు నే 

నప్పరమేష్టి ప్రేయసికి నచ్చిన ఎట్జని భాగ్యరేఖకున్‌ | ర 


నలుదిక్కుల్‌ కడు చిమ్మ చీకటుల మున్గన్‌ నీదు ధమ్మిల్ల మిం 

పులు దళ్కొత్తగ తారకా నివహమొప్పున్‌; నీదు నెమ్మోము వె 
న్నైలలన్‌ చంద్ర కళల్‌ పదారు విరియున్‌ నిర్వ్యాజ చాంద్రీ స్రవం 
తుల నోలాడు రస ప్రపంచములు బిందుస్పందనానందముల్‌ ! 69 


i సంధ్యావేళల నాకసమ్ము భువియున్‌ సంద్రమ్ము రోదోంతరం 
| బుంధ్యానమ్మున నీ స్వరూపములుగా ముక్తా ప్రవాళాచ్చ కాం 


తిం ధ్యేయాకృతి హేమనీల ధవళోద్దీప్తిన్‌ ప్రపంచింపగా 
సంధ్యావందన తృప్తి నిత్తుగదవే సావిత్రి గాయత్రివై 70 


15 


—— శారద 
తాం 0 కక రం వంపు 


నీకున్‌ నచ్చిన పద్యముల్‌ స్ఫురణలో నిల్పంగ నీ రాత్రులన్‌ 


సవల్‌ ముచ్చటల్‌ గొల్పగా 
చేకాగ్రమ్ముగ విన్ఫు నీ కొటికుగా నేనెంత ధ్యానించినన్‌ 


సమీర బాలకుల 
తర్వేళ సమీ టు. వాం 


బి 
చేతః ప్రీతి కటాక్ష మాలికల 
ధ్యాతారుణ్య నవోదితార్క కిరణో ల్ల సర్నా pe 71 రాకాపూర్ణశశాంక రమ్యముఖ మారాధింపగా తో 
బ్లాత శ్రీకదరస్మితాస్యయగు నంబన్‌ గొల్తు శ) శౌ ' చదే | i 
జ 
నీవె మనస్సు, వ్యోమమును నీవె మరుత్తు మరుత్స నీ 


వే వివరింపగా జలము నీవె ధరిత్రియు నీవె అన్ని నీ 
వై విలయమ్మునన్‌ మిగులు నట్టిది యన్యములేక నిన్ను నీ 
చే వహియింతు ధాతృ యువతీ చిదచిత్రమదాకృతీ సతీ | a 


;కాల తుషార సంహతులలో ప్రాచీ నవార్కారుణ 
SR లయితోచున్‌ వేలకున్‌ వేలు శ్రీ) 


జోతిస్సుల్‌ బింబితమ్ము 
లొ తములు - నా మౌత్రంపు సామ్యమ్ముతో 


మాతా! నీ చరణాంబు జొ 
నే తృప్తిన్‌ గని పూజు చేసికొన నీవే తల్లీ మన్నింపవే ! 72 
ఒక సంగీత రస ప్రవాహమున నిన్నూహింతు నానంద చం ae ml యుగ్మమనగానే పారుచున్నట్టి యీ 
ద్రికలన్‌ సాధు సుధా ్రవంతికవుగా, దీపీంచు వాగర్ద భా a వ నాత్మకును నీశుండే శరీరమ్ముగా 
వుక సాహిత్య రస ప్రపంచమున నిన్నూహింతు నానంద వ వున శేషమ్మును శేషియిర్వురొకటై యున్నట్లె రూపించి రా 

ఫువున్‌ లీనాంత రామోదమున్‌! 73 యనఘుల్‌ శంకరులా జగద్గురు లదే యానందమందింపవే ! 78 


ల్లీ కొసన్‌ పూచిన వేయి రేకుల 
తల్లీ ! నీవును నా పరాత్పరుడు తాదాత్మృమ్మునంబొల్బు తా. 

వుల్లీలామయ కేళికా కమల సంపుల్లమ్ములుల్లమ్మునన్‌ 

దెల్లంబౌనటు దారి జూపీతి కళల్‌ దీపింపగాం బేసి వా 


బాలారూపీణి గా కుమారికవుగా ప్రాయంపు కల్యాణిగా 
. గ్వల్లిన్‌ నాదము నింపి బిందుమయ చ క్రవ్యూహమున్‌ దెల్పవే |! 79 


వాలాయమ్ముగ నామనంబున పరాపళ్యన్తికా మధ్యమా 
లీలన్‌ దోచిన నీవె స్వామి తలపై లీలావతంసమ్ముగా 
74 


బాలేందుద్యుతి నొప్పియుంటివని సంభావింతు నీ వైఖరిన్‌ | 
కోటీ రవీందు తేజములు గోటికి రాని మహోజ్జ్వలుండు షు 


కోటి సురల్‌ కనుంగొనుటకున్‌ వలనొప్పనివాడు నీదు లా 
లాటికుడైనవాడు సకలంబగులోకము నందు చిత్కళన్‌ 
దూటి యెసంగు వాని గొలుతున్‌ భ్రుకుటీ కుటిలోని ధూర్జటిన్‌ ! 


నన్నున్‌ మేల్కొలు పంగ జూచెదు నిశిన్‌ నా పద్య పాదాలతో 
వెన్నున్‌ దట్టుచు పల్కి రించెదవు సం ప్రీతిన్‌ వినూత్నమ్ములె 

న్నెన్నో యూహలు రేవు చుండెదవు తల్లీ ! నా కవిత్వమ్ము నం 
దున్నైశో రమణీయ మార్గ మిది యందున్‌ సుప్రభాతమ్ములన్‌ . 75 


80 


పేరాల భ : 
17 


టా న్య 


షణద్యుతుల్‌ దిలముగాగ గమ్యమునుం బట్టుట పుట్టువులెన్ని పె ష్‌ 
ల థ్‌ ( ్న పెట్టగున్‌ 
ము బర్వగ నొక్కళటిల్లతాంగి శ్యా ప్రదములు pe బట్టితి వర్ణము Sis 

బి మెటుంగులు గ్రుమ్మరింప ము పది పది విద్యలన్‌ జదివి పట్టితి ముద్రలు చేతనైన య 
మాకృతియైన యొక్క ఘనునం 


యుర్‌ అదులో శమియింపగం జేసెనాతడున్‌! 81 |. ్లదియిద్గి యంచు చెప్పి నను నింటికి గొంచును బోవె తల్లి రో 1 


అది మణిపూరమౌ ! వెలుగులన్నియు నీదు విభూషణాళిచే 


: మైనదా అహో ! 
పాదలినవా ! మహేంద్ర ధనువున్‌ పరికల్పిత మై 


విదితము చీకటుల్‌ దొలచు వెల్లులు నీదు తటిద్విలాసముల్‌ 


చిదిమిన శ్యామలాంగుమెయి చిందిన వర్షము శాంతి ధాత్రికిన్‌! 82 | 


పెడత్రోవన్‌ బడి పోక కాచుకొనవే విద్యా వివేకమ్ములన్‌ 
తడబాటున్‌ గననీయకే జనని ! నీ దారిన్‌ ననున్‌ గొంచుంబో 
టెడమైనన్‌ మరియెన్ని జన్మలగునో ! ఈ జన్మలో నీదు వెం 
బడి నే నుండుట నీ కటాక్షమదినన్‌ పాలించుటన్‌ గాదటే! 67 
అది యమృతాబ్రీ చుట్టువలయమ్ముగ దైవత పారిజాతముల్‌ 
అదిమణి దీవి నీపవనమయ్యది చింతిత రత్నగేహమ 

= య్యాది శివరూప మంచమదె యంబ సదాశివునంక సీమ పై 
నది గదిగో యటంచు మదినారటమందుట స్వప్న లీలయా! $88 


తిమిరో ద్ఫేదిని నీదు శక్తీ క్రలితోద్దీప్తిన్‌ తటిద్వన్తమై 

అమలానేక విభూషణాంచిత రువిన్‌ వ్యక్తేంద్ర కోదండవి 

భ్రమ మొప్పన్‌ మణిపూరమే శరణమై వర్షించు నా = జ 
ఘముగొల్తున్‌ హరభానుతప్త త్రిజగత్‌ కూంతి ప్రదమ్మున్‌ సదా 


.. పోయిన యంత దూరమును పోయి రహస్యము గాన లేక ఆ 
_ పోయిన దారినే మరల భూమికి పుట్టకు జేరు పామునై 

= పోయితి చుట్ట చుట్టుకొని పొక్కుచునుంటిని ని'ద్రపుచ్చకే 
మాయను ముంచకే తెలివి మాలగ జేయకువే ! కృపామయీ! 89 


ధాత్రిన్‌ వీడి జలమ్ము దాటి యనల స్థానమ్ము పై బ్రాకీ వా 
తత్రాణంబున పొంగి శీమ్రగతి నధ్యాసించి యాకాశమున్‌ 
భ్రూతై కూటము పైన మానసగతిన్‌ బోంబో సహ్రారమౌ 
యాత్రాయోగము నీకటాక్ష ఫలమంబా సచ్చిదానందదా ! 84 


దేహంబన్న మహేం ద్రియాఢ్యముగిరిన్‌ ధిక్కారతన్‌ మట్టి సం 
దేహంబన్నది లేక యాత్మగతి సందీపించు యానమ్మునన్‌ 

సోహంభావన మన్మనః కపీని దాసోహమ్మనన్‌ బట్టితిన్‌ 
నీహారాంశు కళా వతంసితశిఖా ! నీ చేతి కందించితిన్‌ | 85 "| 


గంగాస్నానము కాశి కాపురము శ్రీ, కంఠాభిషేక క్రియా 
సాంగోపాంగ కలాప తత్పరతయున్‌ సంధ్యాసమర్చా పర 
త్వాంగీకారములే ని జన్మముల చేతన్‌ జన్మముల్‌ గాంచి జ 
న్మంగాంచన్‌ మరి నిన్ను గొల్చి యిహ జన్మంబుందునన్‌ శారదా! $80 


18 1 


తిక బాలేందు సమార్ర రే 
క మట్లుల్‌ తలదాల్పు వైఖరిని 
దక పోయెన్‌ శివ ! నీదు కొప్పుప 


శుద్దస్పాటిక రత్నకాంతియుతుడై శోభిల్లు నాకొశత 
త్వోద్దారుండగు స్వామితో సమముగా నొప్పారు దేవిన్‌ మన 
స్పిద్దిన్‌ గోరి విశుద్దినంది మనసా -సీవింతు చంద్రాంశు సం 
శు ద్దంబౌ నుభయ ప్రభాసరణి గంట సర క్‌ న్‌ క 


భూమీజమ్ములమధ్య భూమిజముగా భూపుత్రికా నాథును 


ద్దామధ్యాన గరిష్టతన్‌ హృది నిధిధ్యాసింప సమ్మోహన 
మై మారున్‌ గడుపార గన్న యొక రామాకారమే తోచి శ్రీ) 


రామా రామయటంచు గంటి లలితా రాజీన పత్రాక్షినిన్‌ ! 94: 


మత్స్యాకారముగాగ నాతనువు సంభాళించి యోగమ్మునన్‌ 
మత్స్యమ్మై ఘన వార్టితేలిన ప్రభున్‌ భావింప శ్రీనాథునిన్‌ 
మత్స్యమ్ముల్‌ నయనాంతకాంతి కలనన్‌ దార్కొన్న మీనాక్షియే 


మత్స్యమ్మట్టుల నన్‌భవాబ్దీ తరియింపన్‌ జేయగా. జూచెడిన్‌ 95: 


——— mn 
పేరాల భరక్ష 


20 


= దిక్కు 


క్ర పద్యమున్‌ తజుముచున్నది ఊహలతోడ నన్ను నీ 
గ నీవె దిక్కుగ నదీన నవీన కవీన మార్గమున్‌ షీ 

నాక[లహంచయానమున పట్టగ జేయుచు నున్నదమ్మ నీ 
వెక్కడ నుంటివో పదము లిట్టుల నాకు క న. | 


ఒక్‌ 


త్రప్పలు వారికే మెుక ? తిన్నగ నిద్దుర పట్టువేళ నీ గి నా 

వప్పటి కప్పుడే పదము అంటి మనమ్మునుం దట్టి పాద 

చప్పుడు లేక నీనడక సాగగం జేయుదు మేలుకొల్పుగా | 
97 

మృదువౌ వైఖరి నిన్‌ స్తుతించుటయె సామీవీన్యమంప 

పదముల్‌ గ్రైకొను వేళ నే హిమగిరి gas మో 


స్‌ పొదలున్‌ వాక్కున, వింధ్య పర్వత గుహా ప్ల 
ఫూత్మార పొ 
యెదలో ! ఏగిరి కాననాంతరము లందే ey కక 


మగపిల్లల్‌ పదిలో సగమ్మొకతె అమ్మాయిన్‌ కుటుంబము 

పుగ సాగెన్‌ బ్రతుకెల్ల సప్పగిరులన్‌ పాల్పారు దైవమ్ము నీ వ 
వుగ బాలా త్రిపురేశ్వరీ ! పసితనంపున్‌ భారముల్‌ తీరె శ 
గగిరిశార్థతనూవిలాసిని ననున్‌ కాపాడు మీ వృద్దతన్‌ - 99 


పిల్లల్‌ దైవ సమానులంచు పెనుపన్‌ పెద్ద మనం బారగా 

తల్లిన్‌ దండ్రిని వారు దైవములుగా ధ్యానించుటల్‌ ప్రీతిగా 

చెల్లెన్‌ మాకు సుఖావహమ్మగుచు మాచిన్నారులన్‌ బ్రోవవే 

తల్లీ! శంకర సంప్రదాయగురు తాత్సర్యమ్ము పెంపాందగన్‌ | 100 


21 


- గని వీణగా బ్రతుకు మోయుట కెన్నియ్సె జన్మలెత్రగా 
ధ్రూగిన వీణగా బ్రతుకు మోయిట కెత్తెడు జన్మలేనటుల్‌ 
రాగము తోడ నాబ్రతుకు రాయిడి దీర్చితిి నాదు దేహమన్‌ 


తీగలు లేని వీణియను నిల్పవె నీ శ్రుతిలోన శారదా ॥ 


అంత విశాల దృష్టిగల అమ్మకు నేమి కొటింత నీకుర 
వ్వంత కటాక్షమున్‌ బబిపీ నంతట దవ్వుల నున్న వీడుతా 
నెంతటి ధన్యుడౌను ! మరియెంతగ మేడల వెల్లు చుండునో 


అంతగ పూరిపాకల హిమాంశుడు వెల్లును చిమ్మకుండునే! 101 4 


శారద పద్మసంభవుడు; శాంభవి చంద్రకళాధ నుందు 
ల్లీ! రమయున్‌ రమాధవుడు చేరి ననున్‌ బ్రతికించిమేని సాం 
పారయపెంచి నా మనము నందు రమించుచు నుండు జంటలె 
వారును వారు వారు సరి వారలు నన్నుందరింపం జేయరే ఇ 


వర్ణములా సువర్ణములు పాదములా కలహంసముల్‌ స్తుతుల్‌ 
కర్ణరసాయనమ్ములు శుకమ్ముల పల్కులు పల్కులమ్మ ఆ 
కర్ల విశాలనేత్రములు కంజదళాయతముల్‌ సుధార్డ వో" 

ఇ 


దీర్ణ తరంగ మాలికల తేలిన వెన్నలు నీ ప్రసన్నతల్‌ 102 
నాదానందము నీ పదంబులను గన్నానంచు నుప్పొంగెదన్‌ వారలు మువ్వురున్‌ గలసి వర్ణిలజేయుచునున్న జీవునిన్‌ 
వేదంబుల్‌ వినవచ్చు వేళ - కవితా విద్యన్‌ ప్రపంచించె నా వారలె యే సహస్రదళ పద్మము నందునొంజేర్చకుందురా 
నాదంబేయనిపించె రామకథలోనన్‌ మౌని వాల్మీకి, ఆ వారికృపా కటాక్షముల పట్టిన పట్టులలో సుషుమ్నుకున్‌ 
మోదంబందెను త్యాగరాజు ప్రణవమ్మున్‌ జేసి సంగీతమున్‌ 103 4} దారియు చిక్కకుండునె సుధామయ సింధువు జేరువేశక్సన్‌ 108 
మత్తేభంబులపైన నిల్పుకొని అంబా ! వాక్కు అంబారిగా . రాముని జన్మయజ్ఞమును రాజిలంజేసిన శృంగమౌని యే 
చితంబారగ నూరనూర జనముల్‌ సేవింప నీ పాదముల్‌ | నా మనమందు రామమయ నాదము ఘూర్షిల జేయునేమొ | ఈ 
గుత్తుల్‌ గుత్తులు చంపకోత్పలములన్‌ గూర్తున్‌ మరిన్‌ మాలలన్‌ +. నా మననమ్ముసర్వము ననాహతమై మణిపూరమందు సౌ 

104 ' దామని శ్యామసుందరుని దర్శన భాగ్యఫలమ్ము గూర్చదే! 109 


సత్తేజంబున బ్రోవవే రసమయీ ! శార్జూల భద్రాసనా ! 
రాజితలీల షోడశ కళాపరిపూర్ణుడు రామచంద్రుడే 
భూజనితన్‌ విదేహ విభుపుత్రిని (శ్రీమతిగా గ్రహింప తా 
నై జనకుండొసంగు మణి యన్న వశిష్టుల వాక్కు విద్యగా 

_ భాజిల జేసికొన్న రఘురాము విశుద్దిని ప్రస్తుతించెదన్‌ ! 


ఆడినదెల్ల యాటగను అన్నవి యెల్లను నన్నయట్లుగా 
పాడిన దెల్ల పాటగను భాసిలజేసితి వమ్మనీ కృపా 
క్రీడితమైన జీవితము కేవలమున్‌ రసవంత మౌనటుల్‌ 
షోడశముల్‌ కళల్‌ నెజిపుచున్‌ ఫలియింపగ జేయు మమ్మరో 105 (| 


110 


కనన పేరాల భర! స 
. వ 23 


22 


: ననన రన ద 
శతలుకొవు నా మనసుగాంచిన వ్రాతలు నీడు చేతలై 

ాతలపుల్‌ మలంచినవి నన్గదలించుచు నుంటి తల్లి! యీ 

నా తను హృద్వచస్సులను నాదమయమ్ముగ( జేయవే విపం 


రసజ్ఞంబౌ నయోధ్యాధిరాట్‌ 
మాలికల శోభా౭. భో గవత్యంశువుల్‌ 


క్రీక దృగంశు మౌ 

బాలి 
న బారనవంతికొ అలిత లీలన్‌ గాంచు వై వెదేహి దృగ్‌ ళ్‌ 
[ ల్‌ విజయముల్‌ క్రల్ఫంచుతన్‌ శారదా! 111. | 


కళ్యాణీ మధు రావలోకన 


వల్గ్యానం౦ద విలాసము రీత్రత తాళ సంగతుల చిందెడు సత్కపతోడ శారదా! 116 
మధ్యస్లితా ! 
శ్రీదేవీ పదవార్య అ . ల మ అది శృంగేరి an వ వ 
సవు బ్రహ్మరూపీ సుదతీ వాషాహృతిగా ౦బుజమునన శోభిల్లు వాగ 
eR (బ్రబ్మా కద! సంవిద్ధుందు మూలమ్మునన్‌ సుదతీ వ్యాహృ ఫు ల్లు వాగ్వల్లరిన్‌ 
భేదంబుల్‌ జగమెల్లి మిథ్య చదువుల్‌ పట్టు వడంగ బ్రహ్మపదమున్‌ సాధింపగా నేరమే | 


భేదింపంగనులేని బ్రహ్మ మొకడే వేద్యంబగున్‌ శారదా! _ 112 we సదయ స్పందిత కచ్చపీశ్రుతి సుధా సంచారిణీ | భామినీ! 117 


పోయిన యంత దూరమును (బోవుచు క్రిందకు వచ్చుచుండు జీ శే 
వాయత యానమందు నొక యంచున నే మెటిపో స్టిరమ్ముగా [ 
నాయతనమ్ము జేర్చ సహయానము సేయదె శారదా మనో [ 
జ్ఞాయత కచపీ శ్రుతుల చాయ అయింపదె బిందువందినన్‌ ! 113 , 


మణులన్‌ గట్టిన మెట్లపై పలుకు నీ మాణిక్య వీణారవం 
బణువైనన్‌ మహతో మహీయ మగుచున్‌ వ్యాసక్తిమై మన్మనోం 
గణము ప్పొంగగ జేయుగావుత చిదానందాను సంధా తరం 
గిణులన్‌ నాద సుధా [స్రవంతికల భంగిన్‌ సారదా ! శారదా! 118 


వేయి దళాల పద్మమున బిందువునందు సుధా స్రవంతికా 

స్నాయిగ నన్ను దీర్చునొక నాదము నా దహరమ్మునందునన్‌ 
సాయ మహర్షిశల్‌ నిలుపు చల్లని తల్లికి పాణిబూను రి b 
ణా యత నాదవల్లీకి ప్రణామ సహస్రము శారదాంబకున్‌ | 114”. 


అమృతంబున్‌ వహియించు పత్రములు పుష్పాదుల్‌ ఫలాదుల్‌ తరుల్‌ 
విమలంబౌవన దేవతా హృదయ ్రహ్వీభూత బ్రహ్మాను భూ 
తిమయంబుల్‌ గిరి శృంగదేశ ముల వర్తిల్లున్‌ మహర్షుల్‌ వలెన్‌ 
ప్రమదంబార ఫలాభి షేకములు సల్సన్‌ స్వామికిన్‌ శారదా! 119 


గురువు కటాక్షమున్‌ బజిపు కోమల మౌ కృపచాలు జన్మకున్‌ 
బరువును దీర్చ, రాగరసవార్థి తరంగితమైన యట్లుగా 

సరస విక స్వర స్వర రసప్రసరమ్ముగ మన్మనో విపం 
చి రణిత మాకృపా కలనం జేసితి వంచనిపించు శారదా! 115 


రసముల్‌ గ్రోలి సహస్రశః కిరణ జాలంబుల్‌ ప్రసారించి సా 

రస మిత్రుండు జగమ్ము వర్షముల హర్షమ్మున్‌ ఘటింపంగ భూ 
మి సదా పండిన పంటగా పులకలన్‌ మిన్నంట నానందముల్‌ 
కొసలన్‌ పూచిన వల్లి వాదు గదె మాకున్‌ తల్లివై శారదా! 120 


తననన. 1 1 (a 
24 స్ట. 
25 


వికసించె పల్కె శుకము' 
sae లతలున్‌ స్పందించే భూమీజముల్‌ 
ae గీతిక లాలపి౦చే పికముల్‌, శోభిల్లే నల్దీక్కులున్‌ 
ప్రమదించెన్‌ భువి భారతీ గురు పద ఫ్రాప్తీన్‌ సదా శారదా! 121 


మ్ము రమించెడి స్వామి కన్నులం 


వనంబున మన | 
సత పాటున చేరడేసి క in 


దవగతమై కృపా గరిమ మబ్బుర 
న్గవల తళుక్కునన్‌ మెజియు 
కువలుగ స్వామికిన్‌ నెటిపు కో 


ఆది హరిణీ వనంబని మహత్తరమిద్ది వనస్పతి గంధ మం 
చెద పదిలమ్ముగా నిచటి ఈ మృదులానిలముల్‌ రసోదయా 
స్పదములటంచు నీ ప్రకృతి చాయల గుండియపండు నంచహో 


సదయ విలోకన ప్రభల సమ్మతి దెల్పె 


మృదుపవనాంకురమ్ములను మెత్తని పల్లవ సంపుటిన్‌ వనీ 
మదవతి నూత్న నూత్న సుమమంజరులిన్‌ కుసుమాభిషేకముల్‌ 
పాదలగ స్వామి పాదముల పొంతల సేయు సపర్య లెంచెదన్‌ 


ముదమున శారదన్‌ పరమపూరుషడర్చన సేయ బోవగన్‌! 124 


స్వామి వనీ విహారమును సల్పగ జూచెడు భాగ్యమెట్టిదో 
నావునసారగంటిని ఘన (ప్రమదంబున శారదాంబ పూ 

జా మహితోత్సవంబునకు స్వాముల వారలు పాదచారులై 

ధామము నుండి వెల్వడిన దారులలో నయనోత్సవంబుగన్‌ ! 125 


నవవ పేరాల భర య. 


- 26 


న్‌, 


కాంతుల నా హరిణమ్ము లాత్మలుం “a 
శ 
వులముల్‌ పరిచర్య లెంచెదన్‌! 122 . 


డు స్వామినెంచెదన్‌ ! 123 శే 


జరా నా ాానకాకాారదానంరలని 


హరిణంబుల్‌ తన నేత్రముల్‌ గనుచు బ్రహ్మానంద మందంగ నా 
హరిణీ నేత్రములందు శారద మనోహ్లోదమ్ము గన్గొంచు బ్ర 

హ్మ రసానందమునన్‌ చతుర్ముఖము లందాత్మాను సంధాన సుం 
దర చంద్రాంశు లనుగ్రహింప నెదలో ధ్యానింతు నా దంపతిన్‌ | 126 


రూపము లేని నీకు నొక రూపము నామము లేని నీకు నా 
రూపము తోడి నామము నిరూపణ జేయుటెగాని బ్రహ్మ నీ 
రూపము, పేర్కొనంగను నిరూపణ సేయగ బ్రహ్మమొక్కడే 
రూపము తోడనుండిన నిరూపిత బ్రహ్మము నీవె శారదా! 127 


తలపై నగ్నిని, సూర్య చంద్రులను నేత్ర ద్వంద్వమందున్‌, దిశల్‌ 
కలయన్‌ శ్రోత్రములందు, వేదములు వాగ్వ్యాపారమందున్‌, హృదిన్‌ 
వెలయన్‌ విశ్వము, ప్రాణమై యనిలమున్‌, వృథ్విన్‌ పదాబ్బమ్ములై 
తెలియన్‌ నేరము సర్వభూతములలో దీపించు నా బ్రహ్మమున్‌ 128 


స్వాత్మానందమునన్‌ లవమ్ములు గదా బ్రహ్మాది కానందముల్‌ 
స్వాత్మానంద మయ స్వరూపిణి ! నినున్‌ సర్వస్వమంచెంచినా 
యాత్మన్‌ నిల్పికొనంగ వాజ్మయ రసాద్యానంద మే పాటిదౌ 
నాత్మానందము కోసమే తలతునంబా ! శారదా! ప్రోవవే! 129 


రాగము లేని నాదమున రంజిలగా వలె పండితుండు నా 
యోగము లేని వాడు కవియో మరి గాయకుడో మరేమియౌ 

నో గురుతింపలేము నది యూహకు నందని మౌన రాగ మా 
"భోగము లేని వారలకు పుట్టదు యోగమ దెన్నిజన్మలన్‌ ! 130 


27 


ంట నీవు కన చంద్రజ్యోత్స్న లోనన్‌ కళా 
నొక్కరుడు; నీచండ ప్రచండాంశు స్క 
యొక్కరుడు విశ్వం బెల్లివెళ్ళించు, నీ 
యొకడు తన్పెన్‌ దివ్యులన్‌ తల్లీరో 4. 


దయతోడన్‌ కడక 
చయమున్‌ గాంచి వెలింగి 
చయమందున్‌ తపీయించి 
మెయి వన్నెల్‌ తన జ్వాలలై 


తన లీలన్‌ భువనో దయసఫ్రితి లయత్వంబుల్‌ వినోదంబుగా 
భవుడంతర్లీన శక్తి న్‌ విమ 


దనరన్‌ జేయు పరాత్పరుండ 
ర్శను శోభిల్లు ప్రకాశమౌత్ర తనుడౌ సర్వేశ్వరుండోముతన్‌ క్లో” 
ఘనమౌ కామ కళా విలాసమయ విజ్ఞానమ్మునన్‌ శారదా! 1. 


శ్రీచక్ర పీత శారదా కృతిమయ స్ఫీతాత్మ భావమ్ము నా 
లోచాంచల్యము బాపి నిశ్ళలతమై రూపింపగా జేసె వి 

ద్యా చైతన్యము లోక శంకరము శుద్దా ద్వైత సిద్దాంతమున్‌ ౧ 
ప్రాచీనార్హ మనః ప్రమాణితము సద్వ్యాఖ్యాన విఖ్యాతమున్‌ ! 133 


అపరోక్షాను భవైక వేద్యమయి హృద్యంబై అజాండాది బ్ర 
హ్మపదాధ్యాస గురు ప్రభబోధపరమంబౌ దక్షిణామ్నాయ పీ 
ఠపరి వ్రాజక హంసమున్‌ గొలుతు నిష్టన్‌ భారతీ తీర్థ పూ 
జ్యపద శ్రీకము సర్వదాభినవ విద్యాతీర్ణ సంజాతమున్‌ | 134 / 


పడగన్‌ విప్పిన భోగిరాజువలె శుంభద్వాగృవాబ్బాత మం 
దుడు రాజోదయమున్‌ కలాస్ఫురణమై నుప్పాంగ గాం జేసిన 
ల్లడ చిర్నవ్వులు చంద్రికల్‌ దనుక ప్రజ్ఞన్‌ భారతీ వైభవం 
బడరన్‌ తీర్ధ మహస్సు గూర్చు గురు పాదాబ్బాతమున్‌ మైక్కెదన్‌ 135. 


పేరాల భర 5 


బైందవ మందునేకమయి బ్రహ్మము నందు త్రికోణ సంపుటిన్‌ 
జెందుచు, నష్టకోణమును జేరి, దశారము జంటనంటి పె 

నంది చతుర్దశారమును నష్టదళమ్మును మించి షోడశం - 
బుందిలకించి వృత్తముల మూటిని చుట్టుచు భూపుర త్రయం 
బంది జగమ్ము కాచుకొను నంబకు మొైక్కెద శారదాంబకున్‌ | 136 


ముందుగ భూపుర త్రయము ముట్టి త్రివృత్తము దాటి షోడశం 
బుందరిసించి యష్టదళమున్‌ గమకించి చతుర్దశారమున్‌ 

జైంది దశారయుగ్మమును (జేరి శ్రమించుచు నష్టకోణమున్‌ 
జెంది త్రికోణ బిందువును జేరి లయింపగ నీవెశారదా! 137 


నిన్‌ త్రికూటములలో నెవ్వేళసౌందర్య ల 
హ్రీం హ్రీం కార రస స్వరూపిణిని సౌహిత్యమ్మునన్‌ గొల్తు నా 

హం హ్రీంకార సమాం పరాత్సరతరా మన్యాంతు జానే హి త 

న్మాం (్రీమంత మవేహి మ రనిశం మాం పాహి, హే! శారదే! 138 


ట్ర్‌ం ప్రాం హ్రీమ్మని 


పట్టక బ్రహ్మవాసన సుభాషిత మౌనె వచస్సు; నాదమున్‌ 
ముట్టక శ బ్రమౌనె స్వరపుంజము; పట్టిన వీణ మీటకే 

పుట్టునె రాగమోజనని ! పున్నెము పండుటయేమొ ! పద్మపున్‌ 
పుట్టువుతోడి నీయునికి పొంతలకై తపియింతు నమ్మరో ! 139 
భేదము లేని భక్తి నిను బిందువునన్‌ గొలుతున్‌ సరస్వతీ ! 
నాదకళావతీ ! పదగణ స్వరరాగవతీ ! సుధామతిీ ! 

వేదవతీ ! గిరాంసురగవీ ! రసవత్కవిలోక భార్గవీ ! 


వాదన లేలనే శివశివాద్వయ భావద శారదా సతీ! 140 


ననా 
శౌరదానందలప్యం 


0టి నిలువన్‌ శక్యంబు గాకుండ నీ 
దలపన్‌ జాలన్‌ పరానందమే 


మగుచున్‌ యూథార్హ్యమై జీవితాం 
141 


క్షణమున్‌ పుట్టుచు ౧బోవుచు 
క్షణ సౌభాగ్యము నిత్యమంచు 
యణవెనన్‌ మహతో మహీయ 
గణమున్‌ దాటి శ్వసింతు ముక్తి మళీనై కాపొడవే శారదా ! 


బంధములందు జిక్కుకొని భామినిలో ప్రభవించినాడ కా 
మాంధుడనె పదే పదిగ నార్గురు సంతతి పెంచికొంటి మో 


హాంధత - వారి పుణ్యమున నంటియు నంటక యుంటి బంధ సం 
కిని గోరి శారదా ! + 142 


బంధములందు - నీ పదము పట్టితి ముక్తి 


బంధములందు జిక్కియును వాజ్మయ రూపిణివైన నీదయన్‌ 
గ్రంథములన్‌ శ్రుతిస్మ్రతుల గంటి యవిద్యనెణీంగితిన్‌ సుధా 
సింధువు జేరు మార్గమున శృంగ గీరీంద్రమునందు నావగా 


సంధిలి నావు నీవు మరి జన్మము లేదని పించు శారదా! 143 


/ 
లందయిన కేవల పున్నైము కార ణమ్ముగా 


క్రిందటి జన్మ 
నీదయన్‌ 


నందితినేమొ పండితుల యన్వయమందున జన్మ, 
ముందట నింక జన్మమును పాందనటంచనిపింపుమమ్మ ఆ 
నందమయాంతరంగమున నాదము నీవయి యున్న శారదా ! 144 


నా దైవంబును తల్లి దండ్రియును ఈ నా సద్గురూత్తం సమున్‌ 
వేదంబుల్‌ నిగమా గమంబులును సంవిద్చిందువున్‌ జ్ఞానమున్‌ 
నాదంబున్‌ కళలున్‌ సమస్తము తవాజ్ఞాచ[క్రమందున్‌ కనం 
గాదారిన్‌ గొనివచ్చితే జనని శృంగ (శ్రీ;కతైలావనిన్‌ ! 


కానా ఇలను. 


145 


30 


పేరాల భరతశర్మ 


స్వామియను (గ్రహించె మనసా వచ్చా a 
భూమికయా, మదీయమగు బుద్ది ద్రవోద సం 
ధామమునందు జన్మకును ధన్యత గ్పూర్చెడ్తు సేయు భ 
జ్ఞానతి భారతీ హృదయ గహ్వరమువ్‌ క్వ, సం 

| 146 


గంగా స్నానము జన్మ తారణమనంగా నంత 3 
గంగా బేసితి విశ్వనాథ హృదయాకాశాక్య iy నూ 
తుంగాపానము శారదొ మృత రసోత్తుంగ Whi 
SR నధ 

1 147 


స్పటిక శిలాంతరంగమున పద్మమణిన్‌ గొని రత్సగ 

స్ఫుట ప్రణవ ప్రతిధ్వనుల పుక్కిట బట్టిన క 

త్కట తటచారి యొక్కడు జగద్గురు పూజలనందుకొంచు 

చ్చటనె గబాస్యుడుండునట | చాలది బుద్ధిక్రి సిద్ది శారదా | 14e 


అజ్ఞాత విభ్రాంతి నరుదెంచు రాయంచ పద ప రీజ్ఞాన సంపద 
అస్తినాస్తీ వ్యాఖ్య కసదైన మధ్యంబు బ్రహ్మాండ తత్త్వము, wis: 
ఆకుచా గ్ర స్ఫారహారాళి యూర్జోర్ష్య మారోపదేశ ఢవింప 
ఆ కర్ణ విస్తారితాక్షి సరోజంబు లంబుజాసను ను 


జాపనిషదమౌనాకార మమరి యమరి 
స్వానుభవ రసానంద సంవాద గరిమ 

వీణియన్‌ బూని నాదమ్ము వెలువరించు 

నలువరాణి మదాత్మలో వెలయుగాత 1 


31 


వర పరాకోటి సంపన్నాను రాగమ్ము 
సామ గానామృత సరణి నించి 


సమయాను రూపపళ్యన్తీ విలాసమ్ము 
యాజుషవ్యాజిత నవధరించి 

మధ్యమాసంయోగ మణి తాభిలా షమ్ము 
నాథర్వణ స్ఫూర్తి ననువదించి 

ప్రకటీ కృతాత్మీయ వైఖరీ చాటూక్తి 
నవ్యాజు బుగ్వీథి ననుగమించి 


చతురుపాయ చతురుడౌచు సరసమతి మ 
నోను వర్తన సుముఖుడౌనజాని మోము 
దమ్ములనెపుడు భ్రమరీరుతమ్మునించు 
వాణి పాలించుగాత మద్వాక్య సరణి 


వేంకటేశ్వర పాదపంక జంబుల రక్తి 
చిజుత ప్రాయపుకై త చెప్పిక్‌ ంటి 
శ్రీరామ పాదాభిషేక క్రియాసక్తీ 
భాసనాటక మాంధ్ర భాషగంటి 
ఘన కవి సమ్రాట్టు కల్పవృక్షచ్చాయ 
గురువద్యవిద్యను గూర్చుకొంటి 
కవి భూషణుండైన కన్నయ్య బాలకృ 
ష్టయ్య వంశంపు మర్యాదగంటి 


లల rT కకక. 


32 


150 


పేరాల భరతశర్మ 


ననా... 
న౦దలప్క 


రాగరసభావరమణీయ రాజ్యల 
కన్నతల్లిగా నీదయ గంటినమ్మ 
భారతీతీర్థ సేవన ఫలము నిమ్మ 
సరస కవితా గుణ కదంబ శారదాంబ | 


పలుకు తోడైనావు పట్టైన సభలందు 
నవధాన మలవోక సవదరింప 
అఖిలాంధ్ర విఖ్యాతి కాస్పదం బైనావు 
“మధురా విజయ” కథా కథనమందు 
త్రిపురా రహస్యాల దీపిం జేసితి 
“కాదంబరీ రసజ్ఞత కు తోడు 
విద్యాలయాధ్యక్ష విభవంబు నిడినావు 
విజయనగర రాజ వీథులందు 
శృంగగిరి భారతీ తీర్థ సేవనమున 
శారదానందలహరి సాక్షాత్కరించి 
జీవితంబును ఫలియింప జేయుమంబ ' 
సరససారస్వత కదంబ శారదాంబ | = వ 


జంబేటి జంబాల జాలమై పోయె సంసా 
రంబు నీ కృపా సారగరిమ '' 

మానావమానాల మనసంటకే పోయె 
లోకంబు త్వత్కృపాలోక గరిమ 


33 


గురుకటాక్షంబుల గు 
చదువుల నీకృపా స్వాదగరిమ 


ఎంతలో నెంత యుండిన నంత తృప్తి 
ఏంత వింతరి కెగబ్రాకు చింత లేక 
నీయపాంగ వీక్షణమె కాపాయె నంబ ! 
సరససారస్వత కదంబ శారదాంబ 


శ్రీనాథు నర్చింతు చెలగి సువర్జాల 
పాదమంజీరాలు ప్రధ్వనించి 
పోతన్న భావింతు పుత్తడి కరగించి 
తేట తేనెల తెల్లు తీపి నించి 
పెద్దన్న పూజింతు ప్రియమారగ శిరీష 
కుసుమాల మాలలు గుస్తరించి 
విశ్వనాథు నుతించి వెలయించెదను కైత 
కిన్నెర మీటి సంగీత ఫణితి 


నన్నయాది కవీం[డ్ర సంపన్నమైన 

తెలుగు సోమయాజుల వెల్లు మొలకలొప్ప 
కవిత వర్షింపు మమ్మ నా కవన రాజ్ఞి 
నవ్యభవ్య భరతవాణి నలువరాణి 


153 


154 


పేరాల భరతశర్మ 


హ్రీం స్ఫార త్రిపుటీ కుటీ కులనటీ హిందోళ హీరప్రభా 


సంస్ఫోట స్పుట బిందునాద సకలాక్ష ! 

హం ee సాకృతీ ree oa ' 
సంస్ఫూర్తి స్పృహణీయ ధారణ విలాసంబిమ్మ ea aes 
శ్రీనాథాది కవీంద్రసాంద్ర సువచః స్ఫీతాత్మ చక్రాంతర 
శ్రీనాదమ్మొ ! రసాగ్రయోగి హృదయశ్రీ) పద్మినీ భ్రామరీ 
ధ్యానమ్మో ! రమణీయ రాగరస 'సంధానమ్ము గావించు వి 
జ్ఞానమ్మో ! నినదింపుమమ్మ యెదలోనన్‌ వాణి వీణాధ్వనీ 1 156 


ఓంకార శ్రుతి పంజరాంతరశుకీ 1! యోగీంద్రరాణ్మానసీ 
హ్రీంకార స్ఫుట నాదబిందు కలహంసీ ! ఆగమారామజ 
ఢ్రీంకారోజ్ఞ్వల పింఛ లాంఛిత మయూరి 1! భావనానంత ధి " 
పంకేజాత సహస్ర సంచరదళీ ! భద్రమ్ము లీయంగదే ! 


157 
నీ పాదాబ్ద మరంద బిందువులలో నీ నేత్ర పద్మమ్ములన్‌ 
ప్రాపై తోచిన శ్రీకలారుచులలోనన్‌ వక్రలక్ష్మీవీలా 
సాపాంగ భ్రమరీ విలాసములలో నానంద నిష్యంద బిం 
దూ పాథోధి తరంగి తంబగునటుల్‌ తోచున్‌ సుధావర్షిణీ |! 158 


అమ్మా! యమ్మ! మదీయ జీవిత రథంబానంద మార్గమ్మునం 
గొమ్మా! శీక్ష నొసంగి భార్గవ కళా గోపాయిత శ్రీకటా 

కమ్ముల్‌ చిమ్మి రసప్రపంచమున సాక్షాత్కార మిప్పింపవే 
ధమ్మీలీకృత సర్వదిగ్వలయ ! ప్రోద్యద్భాను కోటిప్రభా! 159 


35 


శ్రీం 


లఘు వివవరణ 


వుట వద్యము పదము 
కామరాజాగమబీజయుక్తి 


1, 1 
ఐణవిషాణమౌని 


1. 3 


నీ యునికి పట్టుల 


1 4 విపంచీతత 
సర్వవాజ్మయ విశారద 


2. 5 మల్లికా ప్రసూబంభర 


4. 13 శ్రీవురము 


భూపురము 


వివరణ 
శ్రీవిద్యా బీజాక్షరములతో కూడి. 


లేడికొమ్ము తలదాల్చి పుట్టిన మౌని 
- బుష్య శృంగమహర్షి 
అక్షరములే తన ఆకృతియైన శారద 
మనలో మూలాధారమునుండి 
ఆజ్ఞా చక్రమూీ వరకు గల ఆరు 
పద్మాలలో “అ” నుండి“హి వరకు = 
భావించ ద గియున్నది. ఆవె 
యునికి పట్టులు అవ్వి. అచ్చులు 
16 ప్రాణములు - హల్టులు 34 
ప్రాణులు ఇవి అన్నీ మన ఉచ్చ్వాస 
నిశ్వాసములచే నియమితములై 
యున్నవి. 

వీణా వాద్యము 

వాక్కు పరాపశ్యన్తీ, .మధ్యమా, 
వైఖరీ రూపముల నాలుగు దశలు 
కలది. అట్టి సర్వ వాజ్మయమున 
విశదయైయున్నది. 
మల్లికార్జునుడు / భ్రమరాంబ 
బిందుస్థానీయులు 

బైందవ స్థానము - నవవూ 


వరణము 
భూపుర త్రయము ప్రభవూ 
వరణము త్రైలోక్య మోహనము. 


పేరాల భరతశర్మ 


నా 
హీమరుక్‌ న సందల్వ్య్య 


6. 21 
6. 24 మీనాంకుని 
గ wl గుణముల్‌ 


జొలిమునక్రృ _ రసము 


తల్లికి ఆయుధములు వేటే ఏమీలేవు _ పృథ్వికి - గంధము గుణములు, 


మన రాగమే - తన చేతి పాశము - 

మన క్రోధమే - తన చేతి అంకుశము _ 

మనము కోరు శద్దస్పర్శాదులే - ఆమె చేతిలో బాణములు 

మనమనస్సే - ఆమె చేతిలో తీయని విల్లు - శరాసన్పు _ 

రావణునికి సీతపై రాగము, రామునిపై కోపము, వాడు న | 
గంధములే వానిపై కురిసిన బాణములు - మనలోనే ఉన్సత్ర శబ్ద స్పర్శ రూప రస 
బట్టియే మనకు రక్షణగాని శిక్షగాని విధిసూ Be ల్లి మన లతణములను 
ఉదాహరణము. (శ్రీరాముడు మరో రీతిగా ఉదాహరణను రావణుడే అందుకు 
రాగమే రావణుని పాలిటి పాశము - రావణుని పె మ Mes సీతపై 
అంకుశము. రామునకు ఏవి గుణములో సీతకూ అవే గుణములు సీత చేతిలోని 
సీత చేతిలోని ధనుస్సు - సీత మనస్సే రాముని చేతిలోని ధనుస్సు రాముని మనసే 
ప్రయోజనము శిష్ట రక్షణము దుష్ట (రావణ) శిక్షణము, స ఆ ధనుస్సు 


7. 30 ద్యావా ఆకాశము 
ద్యోమార్గధునీ - ఆకాశగంగ 


“హరనేత్రాగ్ని సందడ్డకావు 
సంజీవనౌషధిఐ' అని అమ్మకు 
పేరు - దగ్రమై పోయిన వానినే 
బ్రతికించు బౌషథము - ఆంత 
కొంటె వుహొషధవఎ - 
మరేముండును! . 


8. 31 మహౌషధము 


ఢీనైచికి అద్వైత రూపమైన అమృతానంద 
క్ట లక్ష్మిని గూర్చిన బుద్దిని 
= ప్రసాదించు మంచి ధేనువు - 

ణము- అట్టి వాగ్దేనువు చేతనే “ధీ బుద్ది - 

వాచం ధేను ముపా సీత - అని శ్రుతి ప్రమా లంట 

అద్వైతామృతము - 

ద్య రచనా ధోరణిలో సమకూడినది - 
క్రి అద్వైతామృతానంద లక్ష్మిని గూర్చిన 


అద్వైతామృతానంద లక్ష్మీ 


నడ 
ఈ సమాసము కవి కల్పించినది కాదు 


స కవి 
సీదము - అర్లము క కొనగా 
మ. వ గ్రేనువే వాగర్హ రూపిణి యైన తల్లియన్న బోధకలిగినది. 
అ అచ్చులు పదునారున్నూ్నూ 
సు వు స్వరవఎటలు - స్వయం 


మానములు దైవములు - 
తమంతట తాము (ప్రకాశించునవి 
- ఇతరవేుల్దెన హల్లులను 
ప్రకాశింవ జేయునవి - హల్లులు 
- బుషులు, గుణింతములు - 
బుషీగణములు. సంయుక్తా 
కరములు - విభిన్న బుషి 
కూటములు సర్వ దేవ బుషి 
వర్గములే ఈ అక్షర రూపములు 
నీవి ““హృతృ్పద్మవు”” అక్షర 
పద్మము - అందు ఆసీనయై 
,యున్న దివ్యవాణి గీర్వాణి. 


స లో 
“దేవర్షి గణ సంఘాత స్తూయమా నాత్మ వైభవ” అని లలితా sess 
అమ్మవారి నామము. దానికి భాస్కరార్యులవారి వాఖ్యానము ఆధారముగా భావన. 
వాక్కును ప్రేసన్నముగా భావించిన అది దివ్యముగా కామధేనువుగా "కల్యాణీ వాక్కు 
అగును. “ఉన్మత్త దృష్తానాం వాచం రాక్షసీమాహుః”, అని భవభూతి ఉత్తర రామ 


పేరాల భరతశర్మ 


గు. 
ననా 


చరితలో నన్నది స్మరింప దగును ప్రయోక్తను బట్టీ వాక్కు టు 


. 40 సానందియె ఖీ - 
9 పై రసగ్గ్‌హీవలభ్వ్యాలి నంది ae 
అని ఉపనిషత్రు 
జలక వ్య్ములాడ శెలువ్చు క 


సానంది యైనాడని, 
13. 60 స్వపష్నబ్య్మూర్భుడ నిద్రాళువును 
“స్వప్షక్‌ శయాళుర్ని ద్రాళుః” అమరము. నిద్రపోతును 


చూ.అ.కో.గు. బా. . 
స్వపితి తాచీల్యేనేతి స్వవ్నక్‌. జు జోష్వవ్‌శయే - శీజ్‌ స్వష్టే _ కీప్నుత్వంబు - 
తిరస్కారముతో. 


15. 66 / భవాని - తిజన్తము క్రియా పదముగా అర్దము _ 


అగుదును గాక | అని, 


సుబన్తము - నామవాచకముగా _ 
తల్లీ! భవాని అని సంబోధన. 


“భవాని” అన్న మాట విన్న మాత్రముననే ఆ భక్తునకు తల్లి తన ae 
నిచ్చును. అంతటి పుత్రవత్సల ఆమె పిలిచినదె తడవుగా కోరిన దానికంటె వ 
నిచ్చునది అని భావము. శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో “భవానిత్వం 
దాసేమయి”” అను శ్లోకమున చమత్కారముగా “భవాని” పదమును దము 


21. 98 సామీచీన్యము యోగ్యము 


24. 111 “కళ్యాణి దృష్టి? Wr rn 
కూడిన దృష్టి - అయోధ్యా దృష్టి 
(కంటిలో నల్లి గ్రుడ్లు) కనీని 
కలయందు హాసము యొక్క 


మొలకలు కలది. 


ంగముచేసిన రాముని జూచిన పీతమొదటి చూపు అచ్చెరువుతో 


భోగవతీ - దృష్రి- స్పిగ్రమైనది - | 
మెఅుగు చూపులతో నిద్దమైనది. 

తళుకు చూపులు. 

అవంతీ దృష్టి - ముగ్దమైనది. 
అనగా యౌవన ప్రారంభ దశాకన్యా | 
దృక్పమానమైనముగ్రమోహన దృష్టి Lr? 


శినధనుర్భ 
Ro కల్యాణీ దృష్టి, ఆమె ఆతూపు చూచి అ ప్రభువైన రాముని 
చూపులో నవ్వు మొలకలు వెలువడినవి - అది అయోధ్యా దృష్టి- సత చూపు భోగవతీ 
దృష్టియైనది - అవంతీ దృష్ట్రియైనది. రాముని జూచి ట్రీమత్తియైన ఆమె చూపులు 
జగల్కాళ్యాణ ప్రదములవు గాక ! 
26. 122 ౩వ పాదం చివర ఆత్మలుం కువలుగ 
4వ పాదం మొదల ఆత్మలు - శరీరములు ఉంకువలు 
- సమర్పణము చేసికొని - 
28. 132 కామకళా శ్రీవిద్య 
కామకళా విలాసము పేరుతో నున్న (శ్రీ విద్యారహస్య 
గ్రంథము 
30 142 భామిని తల్లీ 
ఆర్లురు సంతతి కామ, క్రోధ, లోభ, మోహ, మద, 
మాత్సర్యములు 
34. 153 జంబేటి జంబాల బంగారు బురద 
2వ పాదం కృపాలోక గరిమ - 1 | 
కృప + ఆలోక దయతో చూచిన చూపులు క 
కృపాపాంగ గరిమ దయతోడి | { 
కృప + ఆపాంగ కడ కంటి చూపు. 
పేరాల భరతశర్మ 


LE ననననననినననననననునననననన 


ననా 
న౦ందలపుం 


గ్రంథకర్త ఇతర కృతులు 


మహర్నవమి 


మధురా విజయము 
శింశుపా 


అభిషేకము 
కృష్ణా తరంగిణి 


కాదంబరీ రసజ్ఞత 


కళ్యాణ రాఘవము 
కళ్యాణ శాకుంతలము 


సుందర కల్పవృక్షము 
మానసహిమాంశు 
ఇయం స్వతంత్ర భారతీ 
“నను పాలింప...." 


Joy Divine 


(పద్య సంపుటి) ప 
(సంగీత రూపకము' 

AIR ప్రసారము ) 1966 
me యూనివర్శిటీ ప్రచురణ 3 
(సాంఘిక నవల) న 
ఆంధ్రప్రభ సన్‌డే సిరియల్‌ 


(భాసనాటక ఆంధ్రీకృత్రి 1976 
(సంగీత రూపకము) కృష్ణాజిల్లా 


(బాణకాదంబరికి వ్యాఖ్య 1978 
(సంగీత రూపకము) 1983 
ప్రసారము) 

(సంగీత రూపకము) J 
Ge ప్రసారము 1994 


(కవివ్రభా ప్రచురణము) 1999 
(ముద్రణలో) 
(ముద్రణలో) 
(అము(ద్రితము) 
1996 


“తమరు ఈ గ్రంథమునందు ఆత్యంత భక్తితో. జ. 
పరమేశ్వరిని స్తుతించినారు. తమ రచన భావపూర్ణవ గ 
నున్నది. పద్యవఎ లందు. వరాధుర్యవు 
తొణికిసలాడుచున్నది. దానిని పఠించువారలకు ఆ 
దేవి యందు భక్తిని ఇనుమడింపజేయున దిగ "1 


ఈ [గ్రంథము భక్తజనుల కరపల్లవాలంకార మగుగాళ. 
యనియు తవు కితోధిక శ్రేయః పరంపరలు ( 
సమకూరుగాక యనియు (శ్రీ చరణులు నారాయణ. ( 
స్మరణ క... నాశీర్వదించినారు! 


[3 


- Private Secretary to His Holinass 


SARADANANDA LAHARI - Devotional Poetry 
By PERALA BHARATA SARMA 


Publishers : 
KADAMBARI! - 26/8, M.V.P. Colony, 
Visakhapatnam - 530 017. 


Printed at SPAA 547600 Price Rs. 50/- 


